భారతీయ జెన్నత్యం 


ప్రపంచ ప్రముఖుల ప్రణామాలు 


సలీల్‌ గేవాలి 


సంపాదకులు 
డా॥ మురళి అహోబిల వరుల 
యై 


Former National Research Council Scientist, NASA 
Johnson Space Center, Houston and Scientist a1 
The Lunar and Planetary Institute (LP), Houston, USA 


తెలుగుసేత 


ఖందవల్లి సత్యదేవ ప్రసాద్‌ 


అకడమిక్‌ పబ్లికేషన్స్‌ 
షిల్లాంగ్‌ 


సంకలన కర్త 


నామాట 


ప్రాచీన బుషుల దృక్పథం దేశకాలాతీతమైనది. వారికి 
ముందుగా నా కృతజ్ఞతాపూర్వక (ప్రణామాలు. అట్టి మహానుభావు | 
లకు జన్మనిచ్చిన మన పవిత్ర పుణ్య భారతమాతకు శతకోటి = 
వందనాలు! 


(ప్రపంచ ప్రసిద్ధులైన మేధావుల అభిప్రాయాలను మనదేశ 
జైదిక, వైజ్ఞానిక, సాంస్కృతికసంపద గురించి వారి ప్రశంసా | 
వాక్యాలను ఒకచిన్న పుస్తకంగా వెలువరించాలనేది నా చిరకాల | 
స్వప్నం, ఈ పనిలో స్ఫూర్తి ఇచ్చిన అధునిక విజ్ఞానులు, తత్త్వవేత్తలు. 
అయిన శ్రీ స్వామి వివేకానంద, రాల్ఫ్‌ ఎన్‌, ఎమర్సన్‌, పరమహంస 
యోగానంద మొదలగు వారికి సూత ల. వుంటాను. 
1980 ప్రారంభదశకంలో నేన్స బ్వద్దివిన వారి పుస్తకాలు నా 


నా ఆంగ్ల పుస్తకం 'Gr౭a1 Minds on India' కు తెలుగు అనువాదం 
చేసి “భారతీయ జెన్నత్యం”గా అందించిన బ్రహ్మశ్రీ కౌతా మార్మేండేయ 
శాస్త్రి, శ్రీ ఖండవల్లి సత్యదేవ ప్రసాద్‌, శ్రీ డి. వేణుగోపాల్‌ గార్లకు నా 
కృతజ్ఞతలు. 

ఈ పుస్తకానికి “ముందు మాటలు' వ్రాసిన సాహితీమూర్తులు, 
“మహామహోపాధ్యాయ' (బ్రహ్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు (పద్మశ్రీ 
పురస్మారగ్రహీతలు)  డా॥ కె. అరవిందరావు, |P$ (R14 DGP). 
బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ (బుషిపీఠం సంపాదకులు) గార్లకు 
శతాధిక వందనాలు సమర్పిస్తున్నా వీరందరికీ నా పుస్తకాన్ని 
పరిచయం చేసి, తెలుగు పుస్తకం వెలువడటానికి సహకరించిన 
మిత్రులు శ్రీ బి. యస్‌. శర్మ (ప్రజ్ఞాభారతి, ఆం.ప్ర) గార్కి ప్రత్యేక 
కృతజ్ఞతలు. 

= సలీల్‌ గేవాలి 


Shillong-2, Meghalaya, 
Email: sgewalagmail.com 
Phone: 9774140451, 9863028358 


నా దేశ వైభవాన్ని కనుగొన్నాను 


ఈ “భారతీయ బెన్నత్యం” పుస్తకానికి ఆంగ్ల మూలమైన 
Great Minds on India పుస్తకాన్ని ఎలా తయారు చేసానో 
వివరించటం ఈ వ్యాసం ఉద్దేశ్యం. నాకు నాదేశం ఎడల వున్న 
అపారమైనప్రేమ ఈ పుస్తక తయారీకి తొలి అడుగు. మా 
తండ్రిగారు బాల్యంలో నాకు వివేకానందుని రచనలు పరిచయం 
చేయటంతో దేశ జెన్నత్యంపై (ప్రేమ ద్విగుణీకృతమైంది. స్వామి 
వివేకానందతోపాటు, అరబిందయోగి, పరమహంస యోగానంద, 
గాంధీజీ నాకు స్ఫూర్తి ప్రదాతలయ్యారు. వారి రచనలు క్షుణ్ణంగా 
చదివే అవకాశం నాకు కల్గింది. 10 సం॥లు వయస్సులో 
వుండగానే 'రౌజింగ్‌ కాల్‌ టు ది నేషన్‌' అనే వివేకానందుని పుస్తకం 
జీవితం పట్ల నా దృక్పథాన్ని మార్చివేసింది. ఆ తరువాత భగవద్గీత, 
ఉపనిషత్తుల పరిచయంతో జీవితపరమార్థం పై ఒకింత 
అవగాహన కల్లింది. 


శాస్త్ర విజ్ఞానం దినదినాభివృద్ధి చెందుతూ, ఆవిష్కరింప 
బిడుతోన్న ఎన్నో నూతన విషయాలు ప్రాచీన భారత గ్రంథాలలో 
ఎప్పుడో పేర్కొనబడినవేనని నోబుల్‌ బహుమతి (గ్రహీతలెందరో 
పేర్కొనటం నన్ను ముగ్గున్ని చేసింది. 
| “క్వాంటంఫిజిక్స్‌' అధ్యయనంలో భారతీయ వేదాంత 

గ్రంథాలైన ఉపనిషత్తులు, వేదాలు తమకు తోడ్చడ్డాయని 
మహాశాస్త్రజ్ఞలైన ఎర్విన్‌ ప్రోడింగర్‌, జూలియస్‌ ఓపెన్‌హీమర్‌, 
డేలిబాం, హైసన్‌బర్గ్‌లు అన్నారని చదివాక నేను ఆశ్చర్య 
చకితుడనయ్యాను. 

“భారతీయ వేదాంతంపై కొంతమందితో చేసిన చర్చల 
ఫలితంగా అప్పటివరకు తికమకపెట్టిన క్వాంటంఫిజిక్సు 
సూత్రాలు నాకు అర్ధవంతంగా కనిపించాయి” అని నోబుల్‌ 
బహుమతి గ్రహీత 'వెర్నర్‌ హైసన్‌బర్గ్‌' అన్నారు. 

ప్రాచీన భారతీయ వేదాంత గ్రంథాలలో ఎంతో శాస్త్రీయత 
వుండటంవల్లనే పాశ్చాత్య మేధావులు ఎందరో ఇంతగా పొగడ్తల 
వర్షం కురిపించరని నేను భావించాను. 


ఈ సత్యవాక్కులు ప్రాచీన భారతీయ విద్యలపట్ల నాకున్న 
గౌరవాన్ని ఇనుమడింప చేసాయి. విదేశస్థులు వ్రాసిన వందకు 
పైగా ప్రాచీన వేదాంత గ్రంథాలను నేను జిజ్ఞాసతో అధ్యయనం 
చేయటం ఆరంభించాను. భాషాశాస్త్ర (గ్రంథాలు, ఆధ్యాత్మిక 
గ్రంథాలు, ఆయుర్వేదం, జ్యోతిష్యశాస్త్రం పఠించాను. అందులోని 


వారక తెలుసు? టి. ఎస్‌. ఇలియట్‌ పేరు కూడా 
మనలో చాలామంది వినే వున్నాం. అతను వ్రాసిన The Waste 
Land పద్యకావ్యం “ఓం శాంతిః శాంతిః శాంతిః”తో సమాప్తం 
చేసిన విషయం ఎందరెరుగుదురు? 


అందులోని What the Thunder said అనే ఓ పద్యానికి 
ఆధారం “బృహదారణ్య ఉపనిషత్‌' అని మన విద్యార్థులు 
ఎరుగుదురా? 

స్వాతంత్ర్యం వచ్చాక కూడా మన పాఠ్యపుస్తకాలు మనం 
గర్వించే ఈ విషయాలను ఎందుకు బోధించవో నాకు బోధపడదు. 

రవీంద్రనాధ్‌టాగోర్‌ రచనలలోని వేదాంత విషయాలు 
ఐన్‌న్చీన్‌ వంటివారినే ఆకర్షించాయి. వివేకానందుని 
ఉపన్యాసాలతో నికోలాస్‌ టెస్లా, రోమారోలా వంటి వారెందరో 
ప్రభావితులయ్యారు. 

ప్రపంచ ప్రసిద్ధి పొందిన The T1O 0f Physics; Un Common 
Wisdom' పుస్తకాలను నేను రెండోసారి చదివినప్పుడు అందులో 
తారసపడిన భారత ప్రశంసా వాక్యాలను సేకరించాను. 

ప్రవంచ ప్రఖ్యాత భౌతికశాస్త్రవేత్త, అణుబాంబు 
పితామహునిగా కీర్తింపబడిన “ఓపన్‌హీమర్‌' ఉపనిషత్తులను 
భగవద్గీతను ఎంతో ఆదరంతో అధ్యయనం చేసారని తెలుసుకొని 
ఆశ్చర్యపడ్డాను. 


షిల్లాంగ్‌లో ప్రసిద్ధిపొందిన పాత పుస్తకాల షాపు వుంది. అక్కడే 
నాకు పుస్తకాల నిధి లభించింది. వోల్టెర్‌, హెర్దర్‌, విలియం జోన్స్‌, 
ఫ్రెడ్రిక్‌ వాన్‌ ప్లెగెల్‌, మాక్సు ముల్లర్‌, హెన్రీ డేవిడ్‌ థోరో వంటి 
ప్రసిద్ధులు అందించిన అనువాద గ్రంథాలు కొనుక్కున్నాను. 


ఎంతో కష్టపడి 1998 నాటికి విషయ సంగ్రహణ అయితే 
చేసాను గానీ... ప్రచురించేదెలా? కుటుంబ బాధ్యతలు తీరి, అర్థిక 
వనరులు సమకూర్చుకొనేసరికి దశాబ్దం దాటింది. 2009 
సంవత్సరంలో నా కలలు ఫలించేలా మూల ఆంగ్ల ప్రతి 
విడుదలైంది. 'GreAt Minds on India' పేరిట ఓ రంగురంగుల 
పుస్తకం తయారైంది. మేఘాలయ గవర్నరు కరకమలాలమీదుగా 
పుస్తకం ఆవిష్కరింపబడింది. 


నా అంచానాలకు మించిన ప్రతిస్పందన దేశవిదేశాల 
శాస్త్రజ్ఞుల నుంచి లభించింది. ప్రశంసల జల్లులు వెల్లువెత్తాయి. 
వివిధ ప్రదేశాల నుంచి ఫోన్లు నన్ను ఉక్కిరి బిక్కిరి చేసాయి. నాసాకి 
చెందిన భారతీయ శాస్త్రజ్ఞుడు ప్రా. ఎ.వి. మురళి ఫోన్లో 
అభినందించటం నాకు అమిత ఆనందాన్నిచ్చింది. 

“మీరు సేకరించిన ఈ వాక్యాలు చూసి ఆశ్చర్యచకితుడ 
నయ్యాను. ఇటువంటి సేకరణ ఇంతకు ముందు ఎవరూ 
చేయలేదు. ఈ వాక్యాలు పార్లమెంటు భవనంపైనా, రాష్ట్ర 


అసెంబ్లీల గోడలపై చెక్కబడాలి. పాఠశాలల్లో ప్రదర్శించాలి. 
విధిగా విద్యార్థుల చేత చదివించాలి. ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఈ 
శాస్త్రజ్ఞులు ఎవరో వారి మనోభావాలేమిటో, వారికి స్ఫూర్తి ఏమిట్రో 
మనవాళ్లందరికీ తెలియాలి” అని నాతో అన్నారు. 

విశ్వవిఖ్యాత ప్రచురణ సంస్థ పెంగ్విన్‌ నుంచి వచ్చిన 
ఈమెయిల్‌ నన్ను మరింత ముగ్గున్ని చేసింది. Great Minds on 
19412 ప్రచురిస్తామని వారు చెప్పారు. ఇది దైవకృప వల్ల జరిగిందే 
-నా కృషికి దేవుడిచ్చిన వరంగా నేను భావించాను. 

ఈ మహోన్నత వ్యక్తుల అభిప్రాయాలు మనదేశ ప్రజలను 
ఉత్తేజితులను చేస్తాయని ఆశిస్తాను. 


ఈ నా దేశ వారసత్వ విజ్ఞానం నేటి మేధావులను 
(ప్రభావితం చేయుగాక! 


మహా బుషులకు జన్మ నిచ్చిన, ప్రపంచ మేధావులచే 
'ప్రశంసింపబడిన భారతమాత సంతానంలోని వారెవరూ మన 
దేశాన్ని గురించి చెడుగా మాట్లాడుకుందురు గాక! ఇదే నా 
ప్రార్ధన!! 


- సలీల్‌ గేవాలి 


శ్రీ 
ఓమ్‌ స్వస్తిశ్రీ గణేశాయ నమః 
ప్రత్యభిజ్ఞ 


మంచి నేర్పు గల ఎందరో శిల్పులు చాలాకాలం శ్రమించి 
నిర్మించిన అత్యద్భుతములైన గోపుర-ప్రాసాదాదులను గాని 
అతివిశాలమైన స్థలంలో విస్తరించి ఉన్న మహావృక్షాదులను గాని 
చూచినప్పుడు, మహా మేధావులు అతిలోక సౌందర్యవంతులు, 
సద్గుణాధ్యులు అయిన కొందరు వ్యక్తులను గూర్చి విన్నప్పుడు లేదా 
వారితో ప్రప్రథమంగా పరిచయం ఏర్పడినప్పుడు గాని గుణగ్రహణ 
ప్రవణులైన వారెవరూ కూడ ఆశ్చర్యచకితులై, ప్రశంసించకుండా 
ఉండజాలరు. ఎవ్వడైనా అలా ఉండగలిగితే అతడు, 
పండితరాయలు చెప్పినట్లు నరపశువేనా అయి ఉండాలి లేదా 
పశుపతియెనా అయి ఉండాలి - “నృ పశుః అథవా అయం 
పశుపతి”. అలాంటి వాటిని, వారిని చూచి అనందాతిరేకంతో 
ప్రశంసించడానికి బదులు వాటిలోనే, వారిలోనే ఏవేవో దోషాలను 
వెదకి వాటిని ఎత్తి చూపుతూ నిందిస్తూ అనందించేవాళ్లను 
ఏమనాలో పండితరాయలే చెప్పాలి! 


ఐహికమైన శాంతి నుఖాలకు, పారలౌకికమై 
నిఃశ్రేయసానికీ బాటలు వేసి, వాటిపై భారతీయ 
కాక వారితో సంబంధం ఏర్పరచుకొన్న వివిధ దేశాలక్తు 
చెందినవాళ్లను కూడ అనాదికాలం నుంచి నడు; 
సనాతనధర్మాన్నీ అతి విస్తృతమైన ప్రాచీన భారతీయ వాజ్మయాన్నీ 
గూర్చి పరిచయం నంపాదించుకొన్న నవృదయులైన 
మేధాసంపన్నులు తమ ఆనందాన్నీ గుణ పక్షపాతత్వాన్నీ 
(ప్రకటిస్తూ ప్రశంసించారంటే ఇందులో ఆశ్చర్య ఏమీ లేదు. 

మానవుని సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే వివిధ క్షేత్రాలలో 
భారతీయులు సాధించిన అసాధారణములైన కొన్ని ఉపలబ్బులను 
కొనియాడిన, ప్రపంచంలోని ఎందరో మేధావులు ఆవిష్కరించిన 
అభిప్రాయాలను ప్రశంసావాక్యాలను సేకరించి కూర్చిన “భారతీయ 
జెన్నత్యం' అనే ఈ గ్రంథం అతి ప్రాచీనములైన భారతీయ 
సంస్కృతి-సంప్రదాయాదుల వైశిష్ట్యాన్ని అద్దం పట్టినట్లు స్పష్టంగా 
విశదీకరిస్తున్నది. 

ఏ దేశం వారికి ఆ దేశం సంస్కృతి సంప్రదాయాదుల మీద 
చాల అభిమానం ఉండడం సహజమే అయినా వాటిని ఇతర 
దేశీయులు కూడా ప్రశంసించినపుడ్న - “ప్రాయః ప్రత్యయమాధక్తే 
స్వగుణేషు ఉత్తమాదరః” (ఉత్తమ పురుషులు ఆదరం చూపినప్పుడు 
తమ గుణాలమీద నమ్మకం ఏర్పడుతుంది) అని కాళిదాను 


మన మూలాల గొప్పతనం తెల్సుకోవాలి 


భారతీయ సంస్కృతి బెన్నత్యాన్నిగూర్చి విఖ్యాత పాళ్చాత్య 
విద్వాంసుల మాటల్ని (గ్రంథరూపంలో సంకలనం చేయడం 
ఒకవిధంగా సంతోషకరమైనా, మరోవిధంగా బాధాకరం కూడ. మన 
జెన్నత్యాన్ని మరొకరు చెప్పినా వినిపించుకోని స్థితిలో ప్రస్తుత భారతీయ 
మేధావులున్నట్లు నా భావన. ఇందరు విద్వాంసులు మన సంస్కృతిని 
'ప్రశంసించినా పాశ్చాత్యులు, వామపక్ష మేధావులు చేసిన విమర్శలనే 
మనవారు ప్రమాణంగా తీసుకొని మన వారసత్వాన్ని తెలుసుకునే కనీస 
ప్రయత్నం చేయక దాన్ని విమర్శించడం చూస్తున్నాం, మరోవైపు మన 
వారసత్వ పరిరక్షకులైన ప్రాచీన విద్వాంసులు కూడా మన సంస్కృతిలోని 
అత్యున్నతమైన, ఉదారమైన విషయాల్ని ఆధునిక విద్యావిధానంలో 
ఎదిగినవారికి శాస్త్రీయంగా తెలియజేయడంలో విఫలమవుతున్నారు. 
సంప్రదాయ చట్రంలో విజ్ఞానాన్ని బంధించి, ప్రాచీన అధ్యాపన 
ధోరణిలో ఏ కొద్దిమందికో ఉపనిషత్తులు మొదలైన వాటిని బోధించే 


థ్రస్తుతగ్రంథంలో (ప్రముఖులు ట్రశంసించినవి మన 
ఉపనిషత్తులు, యోగశాన భగవద్గీత మొదలైనవి, ఇని మనే 


అహ్మశ్రీ సామవేదం | 


'బుషిపీఠం'. అధ్యాత్మిక మాసపత్రిక. 
| 


పారులలో ఆత్మగౌరవం పెంపొందించే పుస్తకం 


భారతదేశం జ్ఞానదేశం. యుగాలనుండి మహర్షుల తపశ్శక్తితో 
అవిష్కృతమైన దివ్యజ్ఞానం - 'భౌతిక-ధార్మిక-ఆధ్యాత్మిక' రహస్యాలను 
విశ్వానికి అందించింది. 
పరాయి దాడులతో, స్వదేశీయుల ఉదాశీన నిర్లక్ష్యధోరణులతో 
విన్మరింపబడిన ప్రాచీన వైభవం - ఆశ్చర్యకరంగా నేటికీ ఒక 
ఆద్భశ్యేధారగానైనా మిగిలి ఉంది. 
సహస్రాజ్ఞాలుగా భారతీయ మేధావులందించిన విద్యలు, ఈ దేశపు 
స్వాభావిక జీవన విధానంలోని మాధుర్యాలు, తాత్త్విక 
గాంభీర్యాలు ఎందరో పాశ్చాత్య విజ్ఞానవేత్తలను, తాత్త్వికులను, సామాజిక 
శాస్త్రవేత్తలను అబ్బురపరచాయి. వారు వరిశీలించి పరిశోధించిన 
సమీకరించి, వారి ఆంగ్ల వాక్యాలకు అనువాదం చేసి ఈ 
“భారతీయ బెన్నత్యం' గ్రంథం అందిస్తు; 
దీనిని సమకూర్చిన శ్రీసలీల్‌గవాలి శ్రమ అభినందనీయం, ప్రశంసనీయం. 
ఇలాంటి గ్రంథాలను నేటితరం న్‌ 


భారతదేశం విలసిల్లింది. “భారతీయ నాగరికత 
శిఖరోన్నతంగా శోభించిన వేళ, పాశ్చాత్య దేశ ్రజలక్ష 
వస్త్రధారణపై కూడా అవగాహన లేదు” (The Westem Society is 
painted in blue) అన్నారు స్వామి వివేకానంద! 


భారతదేశ ప్రాభవాన్ని ప్రపంచ నలుదిశలా వ్యాపింపజేస్తిన 
స్వామీజీ 150 జయంతి ఉత్సవాల సందర్భంగా “భారతీయ 
బెన్నత్యం' పుస్తకం ముద్రింపబడటం దైవసంకల్పం. ఈనాటి 
యువతలో ఆత్మవిస్మృతి కలుగకుండా “భారతీయ బెన్నత్యం” 
పుస్తకం తోడ్పడుతుంది. భారతదేశంలో పుట్టినందుకు గర్వించేలా 
చేస్తుంది. మన బుషీశ్వరుల యోగదానం గురించి తెలిస్తే వారిలో 
దేశభక్తి పొంగిపొర్లుతుంది. “పాఠశాలలో చేరిన పిల్లలకు మనం 
మొదట నేర్పుతోన్న పాఠం మన పూర్వీకులు వానరులని” - (0౫ 
ancestors are apes) అంటూ వాపోయేవారు శ్రీ చిన్మయానంద 
స్వామి. ఈ పుస్తకంలోని ఒక్కో మాటా మన ప్రాచీనుల 
జ్ఞానసంపదను తేటతెల్లం చేస్తుంది. 


నేటి యువత, పాశ్చాత్య జీవన విధానంపట్ల ఆకర్షితు 
అవుతున్నారు. 'శాస్త్రవిజ్ఞానమంతా పాశ్చాత్యుల వరం' అని 
భావిస్తున్నారు. ఇది సత్యదూరమని పాశ్చాత్యుల మాటలను బట్టీ 
తెలుస్తుంది. “ప్రపంచంలోనే మొదటి చికిత్సా విధానం గురించి 
తెలియజేసిన భారతీయులకు మనం బుణపడి వున్నాం” అంటారు 
= సివిలేజేషన్‌ ఇన్‌ ఇండియా (2వ భాగం, 249 పేజీ) లో 
డా రాయల్‌, 


యూరప్‌లోనే వ్రథమదార్శికుడైన పైథాగరస్‌, ప్లేటోలు 
భారతీయులకు కృతజ్ఞులై వుండాలని, ప్రసిద్ధచరిత్రకారుడు మోనియర్‌ 
విలియమ్స్‌ అంటారు. 


పైథాగరస్‌ సిద్ధాంతంగా చలామణి అవుతున్న కర్ణవర్గ సిద్ధాంతం 
పైధాగరస్‌ కంటే శతాబ్దాలకు పూర్వమే బోధాయనశుల్బ సూత్రంగా 
భారతదేశంలో వున్నదే. 


“సంస్కృత భాష ప్రభావం ప్రపంచ భాషల లెన్నింటిలోనో వున్న 
వాస్తవాన్ని పరిశోధకులు వెలువరిస్తుండటం మనకు గర్వకారణమే. 


విశ్వంలోని అన్ని ఖండాలమీద భారతీయ సంస్కృతి తన ముద్రను 
వేసింది. ఇలాంటి వాస్తవాల్ని యువతకి తెలియజేయడమే ఈ పుస్తక 
ఉద్దేశ్యం. 

నాల్గురకాలవాళ్లు నన్ను ఆరాధిస్తారు “ఆరో జిజ్ఞాసురర్ధార్థీ 
జ్ఞానీచ...” అని గీతాచార్యులు అన్నట్లుగా భారతదేశంపట్ల నాల్గురకాల 
వాళ్లు ఆకర్షితులయ్యారని అన్వయించుకోవచ్చు. 

వారి వారి దేశాలనుంచి అవమానాలకు గురయ్యి అమానుషంగా 
తరిమివేయబడి, ప్రాణాలరచేత పెట్టుకుని వచ్చిన యూదులకు, 
పార్మీలకు, పర్షియన్‌ క్రైస్తవులకు భారత్‌ ఆశ్రయం కల్పించింది. ఆర్తితో 
వచ్చిన వారిని అక్కున చేర్చుకుంది భరతమాత! 


భారతదేశం సాధించిన వైజ్ఞానిక, ఆధ్యాత్మిక వైభవాన్ని గురించి 
విన్న జిజ్ఞాసులైన హ్యన్‌క్సాంగ్‌, పాహియాన్‌ వంటి యాత్రికులు 


(1879 - 1955), ప్రపంచ ప్రభా 
శాస్త్రవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత, 
భౌతిక శాస్త్రపు అద్భుత సృష్టిగా పరిగణీంపే 
ఐదే సొపేక్ష సిద్ధాంత సృష్టికర్త. 


Albert Einstein 


లెక్కించడం ఎలాగో మాకు నేర్చిన 
భారతీయులకు మేం ఎంతో బుణపడి ఉన్నాం. 
ఆ పరిజ్ఞానమే లేకపోతే చెప్పుకోదగిన 
ఒక్క వైజ్ఞానిక ఆవిష్కరణ కూడా 
సాధ్యమయ్యేది కాదు. 


Ww Lonited Minds: Unleashing the Power within India, 
by తలి]. Abdul K; 


బ్రిటిష్‌ కవి, వేదాంతి, 
వ అలు 
ఈయన రచించిన 'వేస్ట్‌ లాండ్‌ అనే పద్య 
సంకలనం. 20న శతాబ్దపు ముఖ్యగ్రంథాల్లో 
గ. TS. Efiot 


భారతీయ దార్శనికులు ప్రవచించిన ఆధ్యాత్మికమర్మాలు ఐరోపా దేశంలోని 
గొప్ప వేదాంతులను సైతం బడిపిల్లల్లాగ కనబడేటట్లు చేస్తాయి, 
I 
చార్లెస్‌ లాన్మన్‌ వద్ద రెండు సంవత్సరాల సంస్కృత భాషాధ్యయనం, 
జేమ్స్‌ వూడ్స్‌ వద్ద ఒక సంవత్సరం పతంజలి యోగ దర్శన అభ్యాసం 
నన్ను ఒక ఆధ్మాత్మిక చైతన్య స్థితిలో వుంచాయి. 


Ws 


ఇలియట్‌ సంస్కృత పరిజ్ఞానం కల్గి వుండటమేకాక 
ఉపనిషత్తులను, భగవద్గీతను అధ్యయనం చేశాడు. 


source: After Strange Gods, 73 Eliot 


Wemer Heisenberg 


వెర్నర్‌ హైసెన్‌బర్ల్‌ 


భారతీయ వేదాంతంపై కొంతమందితో 

చేసిన చర్చల ఫలితంగా అప్పటి వరకూ 
తికమక పెట్టిన క్వాంటం ఫిజిక్సు 
సూత్రాలు నాకు అర్థవంతంగా 


కనిపించాయి. 


aa tag re వత ఆప ల. కరా. 


జూలియస్‌ ఆర్‌. ఒపెన్‌ హీమర్‌ 


ఆధునిక భౌతిక శాస్త్రంలో పేరు పొందినవీ, 
శాస్త్రీయ విజయాలుగా పొంగిపోతున్నవన్నీ 


పురాతన హైందవ జ్ఞానం నుండి 
స్ఫూర్తి పొందినవే. పునర్నిర్మించినవే. 


జూలై 16, 1945 లో జరిపిన తొలి ఆటంబాంబు పరీక్షతర్వాత 
ఇతడు ఉద్వేగంతో గీతలోని ఈ రెండు శ్లోకభాగాలను ఉదహరించాడు. 


sources: Tre Tuo of కొలతల బ్య Reis? రంల 


(1887-1961, 20వ 
'వ్రభ్యాత భౌతిక శాస్త్రవేత్త. 
'వేన్‌మెకానిక్స్‌' సృష్టికర్త. నోబెల్‌ 


బహుమతి గ్రహీత. 


Erwin Schrodinger 


ఎర్విన్‌ ప్రోడింగర్‌ 


పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రానికి వున్న ఆధ్యాత్మిక 
రక్తహీనత నుంచి కాపాడడానికి తూర్పు నుంచి 
పడమర దేశాలకు రక్తమార్పిడి జరగాలి. 


source: Long Wah to Enlightenment hy Dr. Thillayvel 131406 


re 
చైతన్యం బహువిధమని భావించిన పాశ్చాత్య 
భావాల సంఘర్షణకు స్వస్తి పలకదానికి 
అందుబాటులో ఉన్న ఏకైక ప్రాచీన జ్ఞాననిధి 
ఉపనిషత్తులు. 


00002 Mp ఆతా సక pentarternicers Hoge 


Schrodinger wos deeply Influenced by the ౨౧౫౦౭౦౧౧౯6 wedom of the East, He 
1900 widely ond thought deeply he teachings of Hindu scriptures, He wos parculary 
0౧0166 by ౪౭60౧10 and Upanishads, He oho wrote about “The Basic 

¥ew of Vedanta by expounding Sankara’ vonion of advalta and non-dustmm. 


94-1774), ఎంతో ప్రసిద్ధి 
అదిన (ఫ్రెంచి రచయిత, తత్త్వవేత్త! 
చేరిత్రకారుడు, వ్యానరచయిత, 
వేదాంతి. ఫ్రెంచి విప్లవంలో 
ముందున్న వ్యక్తి. 


Francois M. Vol, 


ప్రాంకా ఎమ్‌. వాల్లెర్‌ 
యై 


ఖగోళ, భౌతిక, ఆధ్యాత్మిక మొదలైన శాస్త్రాలు మనకు 
గంగాతీరం నుండే లభించాయనేది నిశ్చయం. 


Saree: The మాళవి 7061 Never Was - by Michel Denino and Sujets Nehar 


* = % 


కనీసం 2500 సంవత్సరాలకు పూర్వం గ్రీకు శాస్త్రజ్ఞుడు 
పైథాగరస్‌, జ్యామితి శాస్త్రాన్ని నేర్చుకునేందుకు సమోస్‌ నుం 
గంగా తీరానికి వెళ్ళాడు, యూరప్‌లో ఆ కాలానికే 
వేద విజ్ఞానం ప్రసిద్ధి చెంది ఉండకపోతే అతడు 
అంత శ్రమకోర్చి యాత్ర చేసి ఉండేవాడు కాదు. 


అ మిం భోం క కిం ఇం టల టయిం టు ల నకలు నినో 


(1835-1910), ప్రసిద్ధ అమెరికన్‌ 
వోన్య, వ్యంగ్య రచంబత, 
ఉపన్యాసకుడు, 


భారతదేశం మతాలకు నిలయం. మానవజాతికి తొలి ఊయల. 
భాషలకు పుట్టినిల్లు. ఇతిహాసాలకు అమ్మమ్మ. సంప్రదాయాలకు 
అమ్మలగన్న అమ్మ. భారత్‌ - సర్వమానవులు ఒక్కసారైనా 
దర్శించాలని ఉబలాట పడే నేల - ఒక్కసారి ఆ కోరిక తీరితే 
మిగిలిన ప్రపంచం వారికి తృణప్రాయమే! 


Source Mars Twain on the lecture chreult, by Paul Fatout 


era: 


మానవుల చరిత్రకు చెందిన అమూల్యమైన విశేషాలు, 
పరిజ్ఞానం భారతదేశంలో నిక్షిప్తమై వున్నాయి. 


sate The Oregon and the elephant: Cha, India and the new world order, 
Ey David Smilin 


1964), భారత స్వాతంత్ర్య 
(గ్రామంలో (వవబఖ పాత 
వహించారు. పండితుడు. రచయిత. 
స్వతంత్ర భారతదేశ తొలి ప్రధానమంత్రి, 


Jawaharlal Nebr 


జవహర్‌లాల్‌ నెహ్రూ 


ఉత్కృష్టమైన మన సాంస్కృతిక వారసత్వం 
నాకు గర్వకారణం. 
అది భూత, వర్తమాన భవిష్యత్తులలో మనదే. 
అతి ప్రాచీనకాలంలో చరిత్ర వికసించిన కాలం నుండి, 
నేటి వరకు వస్తున్న అవిచ్చిన్న పరంపరలో 
అందరి మాదిరి నాకూ ఒక స్థానం ఉంది. 
Wr. Ay 0 
మానవ ఆధ్యాత్మిక జీవనలక్ష్యాల గురించి భగవద్గీత 
ముఖ్యంగా చర్చిస్తుంది. మన జీవితంలోని విధులు, 
బాధ్యతల సక్రమ నిర్వహణలకు తగిన సూచనలిస్తుంది. 
(ప్రపంచ అధ్యాత్మిక స్వభావాన్ని, లక్ష్యాన్ని దృష్టిలో 


వుంచుకొని ఆ సూచనలుంటాయి. 


అలం The eis Lowe ఇ కుశ మల 


(1803-1882), ప్రముఖ 
రచయిత, వ్యాసకర్త 


క్‌ ఉద్యమ ప్రచారకుల్లో 
ఆద్యుడు 


రాల్ప్‌ వాల్లొ ఎమర్సన్‌ 


వేదాలు నన్ను విడవక వెంటాడుతాయి. 
వాటిలో నేను శాశ్వత సమాధానం, 
అంతులేని బలం, ఎడతెగని శాంతి 
కనుగొన్నాను. 


Promotes bummer err pan) Emenon "Ts (anagared Gan) ఆ 4 wal. Lowel 
hes reap conde? and అలయం ఆ గణం ఎండ నటు మనన 


17-1981), భారతదేశ 
సాహిత్యము, అధ్యాల్మికతో ఎంతో 
స్ఫూర్తి పొందిన గ్రీకు పరిశోధకురాలు, 
గ్రీకు రాజు కింగ్‌పాల్‌ భార్య, 


Queen Fredrickg 


భారతీయులారా! మీ జ్ఞానసంపదను చూస్తే నాకు 
అసూయ కలుగుతోంది, నేను పుట్టింది గ్రీస్‌లోనైనా, 
నా ఆత్మ మాత్రం భారతదేశంలోనే ఉంది. 


కలల A రతన of te Kanchl గాయక Centar of Caloenia 
and From కతి new physics io Hausen 


ప. 


భౌతికశాస్త్రంలో ఉన్నతస్థాయి పరిశోధనలు చేస్తున్నప్పుడు 

నాలో ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగింది. ఆదిశంకరుల అద్బ్వెతే 
సిద్ధాంతాన్ని నా జీవితతత్వంగా, నేన్స పరిళోధిస్తున్న 

విజ్ఞానశాస్త్ర తత్వంగా ఆమోదించడానిక్రి అది దారితీసింది. 


| 
న aise org wii Hindi, | 


(1788-1860), ప్రముఖ 
తత్వవేత్త. ఐన్‌స్టీన్‌, కార్ష్‌జంగ్‌, 
్రాయిడ్‌, ఓటోరాంకే వంటి ఎందరో 
పాశ్చాత్య మేధావులను ఇతని రచనలు 
ప్రభావితం చేసాయి, 


Arthur Schopenhauer 


ఆర్‌ ఇషకమెన్‌హోావర్‌ 


ఉపనిషత్తులు అత్యున్నత జ్ఞాన నిధులు. 
యావత్‌ ప్రపంచంలో అత్యంత ప్రయోజనకరమైనదీ 
జెన్నత్యాన్ని కలిగించేదీ ఉపనిషత్తుల 
అధ్యయనం తప్ప మరొకటి లేదు. 
అది నా జీవితానికి ఓదార్పు, 
నా మరణానికి ఊరట. 


sours Autobiography of 3 Vogt - by Paramhanza న 


122008) - (నిర్భ 
. భౌతిక శాస్త్రవేత్త. అనేక 
పుస్తకాలను రచించారు. 
లొ అనే పదాన్ని 
సృష్టించారు. బన్‌స్టేన్‌ అధిష్టించిన 
స్థానాన్ని వీలర్‌ క 


John Archibald Wel 


జాన్‌ ఆర్షిబాల్ట్‌ వీలర్‌ 


తూర్పుదేశపు మేధావులకు అన్నివిషయాలు తెల్సునని నా 
భావన - వారి పరిష్కార మార్గాలను మా భాషలోకి 
అనువదించుకోగల్లితే మా సందేహాలన్నింటికి 
జవాబు లభిస్తుంది. 


జ... 
హ్రోడింగర్‌, నీల్ఫ్‌బోర్‌, ఓపెన్‌హైమర్‌ వంటి 
ప్రఖ్యాతులు ఉపనిషత్తులను అధ్యయనం 
చేసినవిద్వాంసులు కావటం ఆశ్చర్యకరం! 
£94 


(దర్శనాలు) గ్రీసుకు చేరి 
అక్కడి నుంచి ఆధునిక వేదాంతాల్లోకి ఎలా ప్రవేశించిందీ 
ఎవరైనా పరిశోధించ్రి 


Saaee: Uncommon wae, CTT | 


(1736-93), ప్రఖ్యాత ఫ్రెంచి ఖగోళ 
శాస్త్రజ్ఞుడు. 'హేలీ' తోకచుక్క గమన 
పరిశోధనలో ఆద్యుడు, 


Jean-Sylvain Bailly 


జిన్‌ సెల్వెన్‌ ఇెయిలీి 


భారతీయ ఖగోళశాస్త్రం అన్నిటికంటే పురాతనం. 
ఈజిప్టు, గ్రీక్‌, రోమనులు, చివరికి యూదులు కూడాఖగోళ 


శాస్త్ర జ్ఞానాన్ని భారతీయులనుండే నేర్చుకొన్నారు. 
swe The Secret of doctrine, Volume 3 oy Helens Petrovna Blavatsty 
4500 సంవత్సరాలకు పూర్వమే హిందువులు నక్షత్ర 
చలనాన్ని లెక్కగట్టారు. వారి లెక్కకు, ఆధునికులైన 
దా॥ కాసినీ, డా॥ మేయర్‌ల లెక్కకు మధ్య 
ఒక్కనిముషం కూడా తేడాలేదు. 


wouree Worhf under tha Lens of 2 
Seno Val Siig Be MAT sn 


భారత్‌ ఒక స్వప్నభూమి. భారతీయులు స్వాప్నికులు - వాళ్లు 
మానవ పరమార్ధమైన ఆనందం గురించి కలలు కంటారు. 
ఈ లక్షణం భారతీయులను ప్రపంచంలో ఇతర దేశస్తులను 
మించిన చారిత్రక సృజనాత్మకత కలవారుగా చేసింది. 
దానినుంచే వారి పురాణగాథలు, మతసిద్ధాంతాలు, సంగీతం, 
నాట్యం, వైవిధ్యభరితమైన కట్టడాలు నిర్మించిన 
వాస్తుశాస్త్రం పుట్టాయి. 
Cou 
భార తీయ సాహిత్య భాండాగారంతో పరిచయం 
చేసుకున్న ఎవరికైనా కొట్టవచ్చి నట్లు కనపడేది 
వాళ్ళ మేధో ఆవిష్కరణలు, ప్రగాఢమైన భావనల ఫలాలు! 


ననన. = 


తులనాత్మక పరిశోధన చేసిన శాస్త్రజ్ఞుడు. 
Frederich von Schlegel 


ఫ్రెడరిక్‌ వాన్‌ పెగల్‌ 


(ప్రపంచములో మరి ఏ ఇతర భాషకి, ఆఖరికి (గ్రీక్‌ భాషకీ 
కూడా, లేని స్పష్టత, ఖచ్చితమయిన తాత్వికత సంస్కృత 
భాషకి ఉంది. సమస్త శాస్త్రజ్ఞానాలకీ భారతదేశము 
మూలము, భారత్‌ మేధోపరంగా, మతపరంగా, 
రాజకీయంగా ఉన్నతమయినదే. భారత్‌ ముందర గ్రీక్‌ 
వారసత్వం కూడా వెల వెల పోతుంది. 


somes Area, 0894 - by Francois 64404 


-1939), గొప్పు ఐరిష్‌ కవి, 
, వ్యాసకర్త. వాజ్మయంలో నోబెల్‌ 
బహుమతి (గ్రహీత. దళోపనిషత్తులను 
ఆంగ్లంలోకి అనువదించుటతో పాటు 
విన్నో ఇతర గ్రంథాలకు అనువాదకుడు. 


William Butler Yeas 


భారతీయ వేదాంతంతో నాకు కలిగిన తొలి 
పరిచయంలోనే నా ఊహలు సరైనవనీ, 
తర్మబద్ధమైనవనీ, అవధులు ల్రేన్సివనీ 


నాకు అనిపించాయి. 


న సా. Woe కంల 


(1887-1961) 20వ 
గొప్ప భౌతిక వైజ్ఞానిక శాస్త్రవేత్త. 


బహుమతి పొందారు. 


“నిర్వాణం' అంటే చిదానందస్థితి. అది జీవునికి 
సంబంధించినది కాదు. 


జీవపరమాత్మల భిన్నత్వం ఓ మిథ్య. 
సత్మర్మలను ఆచరించటం మానవలక్ష్యం కావాలి, 
కర్మఫలం మరణించాక కూడా 
వెంట వుంటుంది. 


In ha soonthc oxploraton of Quantum Mechanics. ha Uparsshad became Snrsetrgers 
ooce source of knowledge and guidance. His అంగర acclaimed book, What 8 Life” stares 
testimony 10 that And this very took later was also credited by కలి Melecudar Sictogist 

Or Francis Crick foe his key insight hat paved way lot Mis revolutonary dmaovery of 

DNA cee 


అలలు చలల నోట ఈ నో! anpect of Ee Ming ఉల Mind and అడం. oy Ere Sewonger 


నా సందేహాలకు సమాధానాలకోసం నేను 
ఉపనిషత్తులను ఆశ్రయిస్తాను. 


న. 


(1770-1831), జర్మనీ 


అదర్భపూరితమైన మొత్తము సత్యాన్ని 
మూనలో సహేతుకంగా లెక్కగట్టి 


చెప్పగలిగే ఆయన రచనా పాటవం 


Friedrich Hegel 


జ్ఞానం కోసం సమీపించవలసిన దేశంగా భారత్‌ ప్రపంచ 
చరిత్రలో ఒక ప్రత్యేక ఒరవడిని సృష్టించుకొంది. 


(1915 - 1973), 20వ శతాబ్దపు 
ఆంగ్ల దార్శనికుడు, (ప్రభ్యాత 


రచయితల్లో ఒకరు. 


పాశ్చాత్య నాగరికత సాపేక్ష సిద్ధాంతాన్ని కనుక్కొని దాన్ని 
అణుబాంబు తయారీకి ఉపయోగించింది. అయితే, భారత 
నాగరికత మాత్రం దాన్ని చైతన్యంయొక్క నూతన స్థితులను 

వృద్ధి చేయడానికి ఉపయోగించడం గమనించ తగినది, 


sues; Tre Legacy of Asta and Western Man : by Alan Watts 


ar 


సాపేక్ష సిద్ధాంతం భారతీయ దార్భినికులకు కొత్తకాదు, 
కాలగణనలో వేలాదికల్పాల గురించి ఆలోచించగల 


(ప్రజలకు కాంతి సంవత్సరం ఆశ్చర్యజనకం కాదుకదా! 


(ఒక కల్పము సుమారు 43,20,000 సంవత్సరాలు) 


Jack Sarfatti 


నా ఉద్దేశ్యంలో జనరల్‌ రెలెటి విటి, 
క్యాంటం సిద్ధాంతం అనేవి వైశ్విక చేతనకు 
సంబంధించిన ఒక లోతైన సిద్ధాంతానికి 
రెండు పూరకాలు. భారతదేశపు 
సాంఖ్యతత్వంలో చెప్పిన మహత్‌ లేక 
వైశ్విక చేతన సమస్త సృష్టికి మూలం. 


source Mysticism and the newy Physia by Michael Talbot 


=1947), ప్రఖ్యాత బ్రిటిష్‌ 
గణిత శాస్త్రజ్ఞుడు, బెట్రాన్స్‌ 
రస్ఫెల్‌తో కలసి 'ప్రిన్సిపియామేథమెటికా' 
అనే గ్రంధాన్ని వ్రాసారు. 

Alfred North Witty 


ఆల్‌ఫ్రెడ్‌ నార్త్‌ వైట్‌హెడ్‌ 


నేడు విస్తరిస్తున్న విజ్ఞానశాస్త్రం కూడా 
ప్రాచీన భారతీయ బుషుల ధీశక్తిని అధిగమించలేడు. 
నేటి అత్యున్నత స్థాయికి చెందిన సైన్సు గతంలో 
ఎన్నడూ లేనంతగా వేదాంతానికి దగ్గరవుతోంది. 
వేదాంతం మానవమేథ ఆలోచించగల్లిన 
అద్భుతమైన శాస్త్రవిజ్ఞానం. 


wore ne eT 


(1939- 1 ప్రముఖ అమెరికా © 


20వ శతాబ్దంలో భౌతిక శాస్త్ర పునాదులు అనదగిన 

క్వాంటం సిద్ధాంతం, సాపేక్ష సిద్ధాంతం - ఈ రెండూ 

కూడా హిందువులు, బౌద్దులు ఈ ప్రపంచాన్ని చూసే 
తీరులో చూడమని మనను నిర్దేశిస్తాయి. 


eure The Tao of Physics: An Ennloraton of the Poraliets Between 
and Eastern Mpaticlam - by కళగం Capra 


1946), ప్రముఖ ఆంగ్ల 
రచయిత, పాత్రికేయుడు, సామాజిక 
నక. సైన్సు ఆధారిత కథలు 
వబ్రాయటంలో నేర్చరి. 


భారత్‌చరిత్ర చాలా శతాబ్దాల వరకూ ఇతర దేశాల చరిత్ర కంటే 
ఆనందమయంగా, తక్కువ ఉగ్రతతో, స్వాప్పికంగా గడిచింది. 
ఈ ప్రోత్సాహకర పరిస్థితులలో భారతీయులు తమదైన 
చింతనాపూర్ణమైన, శాంతమైన వ్యక్తిత్వాన్ని రూపొందించుకున్నారు. 
భారత్‌వంటి తాత్వికులతో నిండిన దేశం మరెక్కడా కానరాదు. 


Sources The Outline of History - by HK. 6. Wells 


హీందూత్వంలో సహనం ఒక విధానం మాత్రమే కాదు 
(శద్ధాపూర్వకంగా నమ్మిన సిద్ధాంతం. 


న న లా 


(1877-1962), జర్మనీలో 
కవి. నవలాకారుడు. 1046లో సా! 


నోబెల్‌ బహుమతి. పొందాడు, ఇతను 
రచించిన “సిద్దార్థ, ది గ్లాస్‌ బీడ్‌ గేమ్‌ 
భారరీయ వేదాంత అధ్యయన ప్రభావంతో 
వ్రాసినమే. 


భారతదేశం కేవలం ఒక నైసర్గిక స్వరూపదేశం మాత్రమే కాదు, 
ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా చైతన్య ఆత్మ శక్తులన్నీ 
క్రోడీకరించి వున్న అద్భుత కేంద్రం. 


జరా: Haman Honan: 8 ఆకుని of Crtieiam 
న 
జీవిత సారాన్ని సౌందర్యవంతంగా ఆవిష్కరించడమే భగవద్గీతలో 


వున్న అద్భుత విషయం. అది తాత్వికతను ఆరాధనగా 
వికసింపచేసింది, 


wun తలం Jewsts of Togs Wiedom fom India's Beloved Beriptires, 
Teachers, ty Dave 064 


ఖ్‌ 
i 


), ప్రముఖ అమెరికన్‌ 


లూధర్‌ కింగ్‌లను ప్రభావితం. చేసిన 
వేదాంతి. 


Henry David Thor 


హెన్రీ డేవిడ్‌ ధోరో 


ప్రతి ఉషోదయవేళలో నేను నా మేధస్సును 
అద్భుతమైన, విశ్వభరితమైన భగవద్గీతా వేదాంతంకో 
స్నానం చేయిస్తాను, భగవర్గీతతో పోల్చితే మన 
ఆధునిక సాహిత్యం అర్భకంగాను, 
పేలవంగాను ఉంటుంది, 


అలం మిం కను తంతు నలు. Walon 


(1850-1919), ప్రముఖ అమె (స) 
దేశ పాత్రికేయురాలు, అమెరికాలో 

శతాబ్దంలో రోసీక్రూసియన్‌ ఉద్యమకర్త. 

“పాయమ్స్‌ అండ్‌ పాషన్‌” అనే ఈమె 


్ష రచన సుప్రసిద్ధం, 
Ella Wheeler Wilcox. 


ఎల్లా వీలర్‌ విల్‌కాక్స్‌ 


వేదభూమి ఐన భారతదేశంలో ధర్మబద్ధమైన 
జీవితాన్ని ప్రబోధించే మతపరమైన సిద్ధాంతాలకే కాదు, 
శాస్త్ర విజ్ఞానం నిరూపించిన అంశాలు కూడా ఉన్నాయి. 
విద్యుత్తు, రేడియం, ఎలక్రానిక్స్‌, 
గాలిపడవల నిర్మాణం, వేద బుషులకు తెలుసు. 


49-1832), ప్రముఖ జర్మన్‌ కవి, 
నాటకకర్త, జర్మన్‌ తత్వవేత్త, జర్మన్‌ 
సాహిత్యానికి పితామహునిగా (ప్రసిద్దుడు. 


Johann Wolfgang vom Ca 


జొహన్‌ వుల్స్‌గాంగ్‌ గెథే 


నేను మొదటసారిగా కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలాన్ని 
చూసినప్పుడు అది నన్నెంతగా ఆకట్టుకుందంటే దాన్ని పూర్తిగా 
చదవకుండా ఉండలేకపోయాను. దాదాపు అసంభవమని తెలిసి కూడా 
దాన్ని ఏదో ఒకవిధంగా జర్మన్‌ నాటకరంగం మీదికి తీసుకురావాలని 
ఉవ్విళ్ళూరాను. నా ప్రయత్నమైతే సఫలం కాలేదు గాని ఆ ప్రయత్నంలో 
వ aay కో నాకున్న పరిచయం పెరిగింది. ఈ దశలో 
సా జ స py ఎన 
్య్‌ ఆ గ్రంథం నామీద ఎంత 
గొఢముద్ర వేసిందో నాకు ఇప్పుడిప్పుడే అర్థమౌతోంది. 
కాళిదాసు రచించిన 'శకుంతల' నాటకాన్ని విలియమ్‌జోన్స్‌ అంగ్షంలోకీ 
అనువదించారు. దానినే జార్జిఫోస్టర్‌ “ర్మనీలోకి తర్జుమా చేసారు 


(1894-1963), అంగ్ల నవలా 
విమర్శకుడు, తాత్వికుడు, ఇతని నవలల 
జార్డ్‌ ఆర్వెల్‌, హుస్టన్‌ స్మిత్‌వంటి ఎందరో 
రచయితలను ప్రభావితం చేసాయి. 


Aldous Huxley 


ఆల్లస్‌ హక్స్‌లీ 


మానవజాతికి విలువను సమకూర్చే ఆధ్యాత్మిక పరిణామానికి 
సమర్థవంతమైన వ్యక్తీకరణ భగవద్గీత, ప్రపంచచరిత్రలో 
ఆధ్మాత్మిక భావాలను ఒక్కచోట సమర్థవంతంగా, 
సంపూర్ణంగా వ్యక్తంచేసిన గొప్ప గ్రంథాల్లో ఒకటి. 


కటట Sacred Jewels of Yoga by Dave DeLuca 


తత్వమసి అనే మహావాక్యం చిరంతన తత్వానికి సంక్షిప్త 
వ్యక్తీకరణ - జీవాత్మ పరమాత్మ ఒక్కడే! 
తన స్వప్నరూపాన్ని తెలిపే ఈ సత్యాన్ని 
తెలుసుకోవడమే మానవుడి అంతిమ లక్ష్యం. 


అల The Complete Khor Guide 19 Hinduiam by Linde Johnsen 


(1901-1986), విద్వాంసురాలు, 
అనేక గ్రంథాలు రచిందారు, 


Nancy Wilson Rgss 


౪901-1986), విద్వాంసురాలు, 
అనేక గ్రంథాలు రచిందారు. 


Nancy Wilson Ross 


. 


సైంటిఫిక్‌ ఆర్బల్‌లో ప్రొఫెసర్‌ స 
పరిభాషలో ఒక వ్యాసం (వ్రాశారు. 


(1934-1996), ప్రముఖ 

ఖగోళ పలు 

వున్తకాలను రచించారు. ఇతను 

రచించిన 'కాస్మోన్‌' అనే ప్రసిద్ధ 

గ్రంథాన్ని టి.వి. సీరియల్‌గా చేసారు. 
Dr. Carl Sagan 


ప్రపంచ మతాల్లో హిందూమతం ఒక్కటే ఈ విశ్వం ఓ 
జననమరణాల చక్రంగా వర్ణించింది. ఆధునిక వైజ్ఞానిక 
వైశ్విక శాస్త్రంలో చెప్పిన కాల పరిమాణాలకు 
సమానంగా కాలంగురించి చెప్పినది ఒక్క హిందూ 
మతమే. ఈ (హిందూ) కాల పరిమాణాలు సామాన్య 
మానవుడు లెక్కించే పగలు, రాత్రితో కూడిన రోజు 
నుంచి, బ్రహ్మయొక్క పగలు రాత్రి వరకూ (అంటే 
8.64 బిలియన్‌ సం॥లు) సూర్యుడు, భూమి 
వయస్సుల కంటె ఎక్కువగాను బిగ్‌బాంగ్‌ సిద్ధాంతం 
ప్రకారం విశ్వం ఏర్పడిన సమయంలో సగంగాను 
మనం గుర్తించవచ్చు. 


source: Cosmos by Or Cart Sagan, Random Howse, New Yor 


క ఏల్‌ జాన్‌ హెబ్రీ రైట్‌ లాంటీ 
మహామహులను ప్రభావితం చేసిన మహా 
వ్యక్తి, 


వెల్లువలా వచ్చి పడుతున్న ఆధునిక విజ్ఞానపు ఆవిష్కరణలు 
మనలను ఆశ్చర్యచకితుల్ని చేస్తున్నాయి. కాని నిజానికి ఇవన్నీ 
భారతీయ బుషులు ప్రాచీన యుగాలలో జరిపిన ఆవిష్కరణల 
పునరుక్తి మాత్రమే. కాకపోతే ఆధునిక విజ్ఞానం పదార్థ పరిభాషలో 
చెప్పింది. ఉష్ణం, అయస్కాంత తత్వం, విద్యుత్‌ మొదలైనవి ఒకేశకీక 
ప్రతిరూపాలని ఇటీవలే కనుగొన్నారు. కాని అది 4 లోనే 
కనిపిస్తుంది. 


అజ Te గాటన అటు of Som ( 


కేవలం సంఖ్యాశాస్త్రంలోనే కాదు. అంకెల గురించిన 
స్పష్టమైన కల్పనని ఇచ్చి, తద్వారా గణితశాస్తాన్ని మౌలికమైన 


విజ్ఞానశాస్రాలను శీఘ్రగతిని అభివృద్ధి చేయటానికి 
భారతీయ విద్వాంసులు ఎంతో తోడ్పడ్డారు. వీరి పరిశోధనలకు 


ఎంతోకాలం, ఎంతో ఆలోచనాశక్తి వినియోగం అయివుండవచ్చు. 


1944), ప్రముఖ ఫ్రెంచ్‌ రచయితే, 
ర్త, విమర్శకుడు, చరిత్రకారుడు, 
కోబెల్‌ పురస్కార గ్రహీత. రామకృష్ణ 
పరమహంసచే ప్రభావితులయ్యారు. 


వివేకాసంద జీవితచరిత్రను అందించారు, _ 
ష Romain Rolland 


హిందువుల మత విశ్వాసం, వైజ్ఞానిక సూత్రాలను 
ఎన్నడూ వ్యతిరేకించలేదు. మతవిశ్వాసం వారి బోధనలకు 

ముఖ్యమైన నియమంగా కూడా చెప్పలేదు. అలాగే 
నాస్తికులు, అజ్ఞానులు కూడా తమ తర్మబద్ధమైన మార్గాల 

ద్వారా సత్యాన్ని సాధించవచ్చు ననీ చెప్పబడింది. 


ను by Remsin Rear 


@ 


(1797-1856), ప్రముఖ జర్మన్‌ 
రచయిత, పాత్రికేయుడు, రొమాంటిక్‌ 
కవి, 


Henrich Heine , 


భారత దేశంలోని విలువైన ప్రకృతి వనరుల్ని 
పోర్చుగీసువారు, డచ్‌వారు, ఆంగ్లేయులు 

ప్రతియేడూ ఓడలకు ఓడలు 
తరలించుకొనిపోతుంటే మేం జర్మనీయులం 

అలా చూస్తూ కూర్చున్నాం. 

మాక్కూడా భారతదేశ నిధులను 

తరలించుకుపోవాలనే ఉంది. కానీ మా (జర్మనుల) ఆసక్తి, 
దృష్టి భారతదేశ ఆధ్యాత్మిక జ్ఞానసంపద మీదే ఉంది. 


“అయన (ఫ్రెంచ్‌ భాషలో వ్రాసేవారు. 
1911లో ఆయన సాహిత్యమునకు నోబెల్‌ 

లభించినది, ఆయన వ్రాసిన 
“బ్లూ బర్డ్‌” రెందుసార్తు సీనిమాగా “తా ణా 
రూపొందింది. Count Maurice Maeterlinck 


కౌంట్‌ మాగ్నస్‌ మాటర్‌లింక్‌ 


డార్విన్‌ ప్రతిపాదిత జీవపరిణామ సిద్ధాంతం భారత్‌లో ఆరువేల 
సంవత్సరాల క్రితమే ఆలోచించబడింది. 


‘ee 
ఐన్‌స్టీన్‌ సిద్ధాంతం ఈధర్‌ని అంగీకరించలేదు. చైతన్యవంతమైన 

శక్తి (ఉదాహరణకి) కాంతి ఖాళీ ప్రదేశం గుండా న్వతంత్రంగా 

'ప్రసరిస్తుందని ఆయన చెప్పారు, 
we 
కాని సైన్సు చెప్పిన ఈథరు అచ్చంగా పొందువుల ఆకాశం కాదు. 
ఆకాశం ఈధరుకన్నా సూక్ష్మమైనది, ఒకవిధంగా చెప్పాలంటే 
ఆది ఒక ఆధ్యాత్మిక (మహా) భూతం, దైవశక్తి స్వరూవం. 

అవ్యక్తరోటు, అవినాశి, అనంతం. 


ల మలి అయ తిలలు. స్య నటు న 


(1744-1803), ప్రముఖ 
తత్వవేత్త, కవి వి; 


హెగెల్‌, గొథె, వుల్స్‌గాంగ్‌ వంటి 
సాహిత్యకారులపై ఈయన ప్రభావం 
ఉంది, 


Johann Gottfried Herder 


జోహాన్‌ గాట్‌ఫ్రైడ్‌ హెర్దర్‌ 


మానవుని మూలాలు భారతదేశంలోనే కనిపిస్తాయి. 

మానవ మేధస్సుకి సంబంధించిన తొలి విస్తృతి, తొలి 
ధర్మం, తొలి ఆలోచన, తొలి వేదాంతాలకు 
భారతదేశంలోనే అంకురార్పణ జరిగింది. 


జ్ఞానపు తొలిరూపు, సరళత, సత్యం, జెన్నత్యాలకు 


కూడా భారత్‌ పుట్టుగడ్డ. వీటికి సమానమైన గుణాలు 
మన యూరోపియన్‌ తత్వంలో కనిపించవు. 


sours: indla and World దాశఆలంం - కూరి. P. Singhal 


రచయిత, పాత్రికేయుడు, వినుర్శకుదు. 
టెలివిజన్‌ రచయితగా ఎన్నో అవార్డులు 
పొందినవాడు, 


Paul William 


అశాశ్వతమైన సత్యాల వెనుక పారమార్ధిక సత్యం 
వుందనే విషయాన్ని వేదాలు చెపుతున్నాయి. ఇవి సృష్టి- 
సృష్టికర్త వైపు (బ్రహ్మజ్ఞానం) మనల్ని మళ్లిస్తుంది. 
అప్పుడు రెండూ ఒకటిగా దర్శిస్తాం. 
మొట్టమొదటగా నన్ను భారత్‌వైపు పదే పదే 
ఆకర్షించినవి వేదాలే. అవి ఇప్పటికీ నన్ను 
భారత్‌ వైపు లాగుత్రూనే ఉన్నాయి. 


ర అ. 


(1803-1882), అమెరికన్‌ 
వ్యానకర్త, ఉవన్యాన కుడు, 
యూనిటేరియను బోధకుడు. 


Waldo Emerson 


ఇతిహాసాల మబ్బుల మాటున వున్న భారతీయ బోధనలు 
ఎంతో ఉన్నతమైనవి. అవి వెండిమబ్బుల వెనుక 
చంద్రబింబంలా ప్రకాశిస్తాయి. సత్యాన్ని ప్రేమనూ 

ఆచరణలో పెట్టి మిగతావన్నింటినీ వదిలేయమంటుంది. 


source india in the American Mind - by కి. 6. Gokhale 
ప. 


ప్రకృతి నాకు 'బ్రాహ్మణత్వాన్ని! ప్రసాదిస్తోంది. 
“పునర్ణన్మ' సిద్ధాంతం కట్టుకథ కాదు. 


(1935- ), ఒకప్పుడు 
భారత్‌లో బి.బి.సి. విలేఖరి. 


Mark Tully 


“మా నాగరికతకి మూలం హిందూధర్మం” 
అని ప్రతి భారతీయుడు సగర్వంగా చెప్పాలని 
నేను ప్రగాఢంగా భావిస్తున్నాను. 


(1749-1827), ప్రముఖ గ్ర! 
గణిత శాస్త్రజ్ఞుడు, ఖగోళ శాస్త్రజ్ఞుడు, 
తత్వవేత్త, సౌరమండలానికి 
సంబంధించి నెబ్యులార్‌ హైపోధీసిస్‌ 
సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు. 


7౭౮2౫0 de Laplace 


పెయర్‌ సైమన్‌ డి లాప్లాస్‌ 


పదిగుర్తులతో సంఖ్యలను వ్యక్తంచేసే అపూర్వపద్ధతిని 
భారత్‌ మనకు ఇచ్చింది. ఒక్కో సంఖ్యకు స్థానవిలువ, 
నిరపేక్ష విలువ ఉంటాయి. ఈ పద్ధతి ఎంతో సరళంగా 
కనపడుతుందిగాని నిజానికి చాలా లోతయినది, 
ముఖ్యమైనదీ కూడ. ఈమూల ప్రక్రియ ఆధారంగానే 
గణితశాస్త్రం నేడు అద్భుతాలు సృష్టించగలుగుతోంది. 


1975), ప్రముఖ బ్రిటిష్‌ 
. ఆయన 1934-1961 
'సం॥ల మధ్య చారిత్రక పరిశోధనలు 
“ఎ స్టడీ ఆఫ్‌ హిస్టరీ" పేరుతో 12 
సంపుటాలుగా ప్రచురిత మయ్యాయి. 


Dr. Amold Joseph Toe 


మానవ మనుగడ అత్యంత ప్రమాదకర పరిస్థితులలో ' 
ఉన్న ఈ దశలో ప్రాచీన హిందూమార్గమే 
మనల్ని రక్షించగలదు. మానవులందరినీ ఒక్కతాటిపై 


నడిపించే వసుధైక కుటుంబాన్ని నిర్మించే స్ఫూర్తి 
మనోభూమిక్ర హిందుత్వానికే ఉంది. 


(1798 -1874), ప్రముఖ ఫ్రెంచ్‌ 
రచయిత. రొమాంటిక్‌ ఉద్యమానికి 
చెందిన గొప్ప చరిత్రకారుడు. 


Jules Michelet 


కార్యాచరణలోను, మేధోశ్రమలోను అలసిన వ్యక్తులకు జవసత్వాలనిచ్చే 
ఈ (మధు) పాత్ర నుంచి తనివితీరా తాగమని చెప్పండి. పాశ్చాత్య 
ప్రపంచంలో ప్రతిదీ సంకుచితమే. గ్రీసు చిన్నది. నాకు 
ఇరుకనిపిస్తుంది. 'యూద్‌” ఆర్ధత లేనిది. నాకు ఊపిరి ఆడదు. విశాల 
ఆసియా వైపు చూడండి. జ్ఞానపూర్ణమైన తూర్పు వైపు చూడండి. 
అక్కడ గొప్పదైన రామాయణం వుంది. ఆ గ్రంథం హిందూ 
మహాసముద్రమంతటి పెద్దది, దైవీయమైనది. జ్ఞానపు వెలుగుతో 
నిండినది. వైరుధ్యాల కతీతమైన దేవీ నమైక్యత గలది. గొప్ప శాంతి 
అక్కడుంది. ఘర్షణకు - సౌహృదయానికి నడుమ ఎల్లలు... లేని 
సౌభ్రాతృత్వం సమస్త జీవులను ముంచెత్తుతుంది. అడుగు, హద్దులు 
లేని సముద్రమంత (ప్రేమ, దయ, క్షమ అక్కడ ఉన్నాయి. 


Brian David Joapky 


ట్రైయాన్‌ డేవిడ్‌ జోసెఫ్‌సన్‌ 


వేదాంత సాంఖ్య దర్శనములు వ్యక్తి మనస్తత్వాన్ని, 
ఆలోచనా విధానాన్ని రూపొందించే సూత్రాలకు మూలం. 
క్వాంటమ్‌ క్షేత్రానికి వాటిలో సంబంధమున్నది. 
క్వాంటమ్‌ క్షేత్రము అంటే కణములు ఎలా అణువులుగా, 
పరమాణువులుగా విభజింపబడి పనిచేస్తాయో అన్న విషయా: 


ఇ 
(1845-1919), ప్రఖ్యాత @ 


తత్వవేత్త షోపెన్‌హావర్‌ ప్రత్యక్ష శిష్యుడు. 
షోపెన్‌హావర్‌ సొసైటీ స్థావకుడు, 
ఉపనిషత్తుల అనువాదకుడు. 


Paul Deussen 


డ్యూస్సెన్‌ 
వైజ్ఞానిక ప్రజ్ఞ యొక్క ఆవిష్కరణలు ఏవైనా కావచ్చు. అవి 
ఉపనిషత్తులలో చెప్పిన శాశ్వత సత్యాలతో విభేదించవు. 
source indian Antiquary - by Paul Deussen 


న వృక్ష పుష్పములే ఉపనిషత్తులు. వాటిని మించిన 
సుందరమైన పుష్పములుండవు. వేదాంతము ఆ 


న 


వృక్షఫలము. అంతకు మించిన 
రుచియైన ఫలములుండవు. 


Henry David Tons 


హెన్రీ డేవిడ్‌ థోరో 


అత్యద్భుతము, విశ్వజనీనము అయిన తత్త్వాన్ని ప్రభోదించే 
గీతాగంగలో ప్రతిరోజు మునకలేసి, ఆత్మజ్ఞానాన్ని పరిపూర్ణం 
చేసుకొంటాను. దానితో పోలిస్తే మన ఆధునిక ప్రపంచసాహిత్యం 
ఎంతో అల్పంగానూ, మరుగుజ్ఞుగానూ అనిపిస్తుంది. 
S00 The Writings of Henry D. Thoreau = Walden 
“Es 

వేదాల్లో ఏమూల చదివినా, ఏదో ఒక పారలౌకికమైన 
తెలియని వెలుగు ముంచెత్తినట్లు అనిపిస్తుంది. వేదబోధనలో 
ఎక్కడా వర్గధోరణి ప్రస్తావన ఉండదు. అది 
వాతానరణాలకు, జాతులకు పనికివస్తుంది. గొవృశ్థాని 
పొందడానికి వేదం రాచబాట. దాన్ని చదివేటప్పుడు నాకు 
వినీల, విశాల అకాశం క్రింద విహరించినట్లు అనిపిస్తుంది. 


అలల సల కాసు కళ. ౪ విల! Pa 


(1767-1845), ప్రముఖ 


పండితుడు, కవి, విమర్శకుడు, 
తత్వవేత్త, 


August Wilhelm Schlegel 


ఆగస్ట్‌ విల్‌హెల్మ్‌ వాన్‌ సీగల్‌ 


అత్యున్నత యూరోపియన్‌ తత్వం కూడా 
భారతీయ వేదాంతం ముందు 
మిణుకు రవ్వవలె వెలవెలపోతుంది. 


7 - 1935), ప్రముఖ కవి, 
కళాకారుడు, మార్మికుడు. ఐరిష్‌ సాహిత్య 
పునరుజ్జీవన ఉద్యమ ప్రముఖుడు. 


A E. George Russ 


ఎ.ఇ. జార్డ్‌ రస్సెల్‌ 


భగవద్గీత, ఉపనిషత్తులు చదువుతుంటే వాటినిందా 
దివ్యత్వంతో కూడిన పరిపూర్ణ జ్ఞానం నిండి 
ఉందనిపిస్తోంది. వాటిల్లో ప్రస్తావించని విషయం లేదు. 
భగవద్గీత చెప్పినవారికి ఈ భూమ్మీద ఉన్న సర్వజీవుల 
గురించి బాగా తెలుసుననిపిస్తుంది. ఆత్మజ్ఞానం గురించిన 
సంపూర్ణ అవగాహన ఉన్నట్టనిపిస్తుంది. 


(1949- ), రష్యన్‌ 
బహుగ్రంథకర్త, భారత్‌కు, నేపాల్‌కు, 
స్వీడన్‌కు రాయబారిగా వ్యవహరించారు. 


ander M. Kadakin 


అలగ్జాండర్‌ యం. కడాకిన్‌ 


అన్ని సిద్ధాంతాలను, పరిభాషలను అధిగమించేటట్లుగా 
పరమాత్మ భారత్‌ను సృష్టించాదేమో అనిపిస్తుంది. 
నేను తిరిగి నా దేశానికి వెళ్లేటప్పటికీ 
నా హృదయం భారత్‌లోనే ఉంటుంది. భారతదేశపు 
తీపి గుర్తులు నాలో ఎన్నటికీ మాసిపోవు. 


(1925-), ప్రఖ్యాత అమెరికన్‌ 
శాస్త్రవేత్త, నోబెల్‌ బహునుతి గ్రహీత, 


చార్లెస్‌ హెచ్‌. టౌన్స్‌ 


భారతీయ విద్యార్థులు తమ ఆధ్మాత్మిక సంస్కృతికి 
విలువనియ్యాలి. 
శశ ఇ 
ప్రాచీన భారతీయ సంస్కృతీ ప్రభావం జీవిత పరమార్ధంపై, 
విలువలపై కనపడుతుంది. 
శశ 4 
విజ్ఞానశాస్రాన్నీ, ఆధ్యాత్మికతను విడదీయటం ప్రమాదకరం: 
ఆ ప్రయత్నం అసాధ్యం కూడా, 


ప్రముఖులకు స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి. 


Johann Gottfried Herder 


సృష్టిలో సంగీతం ఆవిర్భవించినచోటు, అంతరంగవాణి 
వినిపించే చోటు, మానవజాతి ఆవిర్భవించిన చోటు, మనిషికి 
తెలిసిన చోటు, అన్ని మతాల చైతన్యాలకు మూలకేంద్రమైన 
చోటు.. భారత్‌ మాత్రమే. అటువంటి పుణ్యభూమి 
భారతదేశమా! నీకు నా శిరస్సు వంచి అభివందనం 


చేస్తున్నాను. 


మానవజాతి మూలాలను భారత్‌లో చూడవచ్చు. వివేకం 
- సరళతతో కూడిన శీలం, బలం - వీటి రూపురేఖలను 
మానవమేథ ఇక్కడినుంచే గ్రహించింది. సూటిగా చెప్పాలంటే 
మన శుష్క యూరోపియను తాత్వికతలో దీనికి సమానమైనది 
లేదుగాక లేదు. 


చరిత్రను ఐదు భాగాలుగా అందించాడు. 
సంస్కృత అధ్యయనం పట్ల అమిత ఆసక్తి 
డు, ల డా, 
ఇ రల Mircea Eliade 


మిర్సియా ఇలియేడ్‌ 


ఒక సామాన్యున్ని సంపూర్జునిగా మార్చగలిగే శాస్త్రమే 
యోగ. 'యోగ' భారతీయులకు సహజమెన వారసత్వ 


జ 
న 


సంపద అన్న విషయాన్ని గ్రహించాలి. యోగ భారతీయ 
మేథోసంపత్తిలో ఒక కోణం! 
Voge: Immorteity and Fre don, by Mircea Eliade 


కశ ఖ్న 

అనితరసాధ్యమైన కఠోర పరి 
మానవజీవితంలోని పల్పక్రో 
ఒక్క భారత్‌లోన్సే 


శ్రమతో, కృషితో, 
జాలని విశ్లేషించటం 
జరిగింది, 


(1746-1794, ప్రముఖ బ్రిటిష్‌ ఆ 
వ భారతీయ 


విద్వాంనుడు, 
పాశ్చాత్య నికి పరిచయం చేసిన 
వారిలో ప్రముఖుడు. కాళిరాను రచించిన 
అభిజ్ఞాన శాకుంతలం నాటకాన్ని అంగ్లులోకి 
అనువదించాడు. 


Sir Wilham Jones 


సర్‌ విలియమ్‌ జోన్స్‌ 


హిందూ సాహిత్యంతో ఓ మాదిరి పరిచయం 
కలిగించుకోవడానికి ఒక జన్మ మొత్తం కూడా చాలదు. 


స్టోవా, లైసియం నగరాలలోని అకాడమీలలో బోధించిన 
ఆధ్యాత్మిక విషయాలన్నీ భారతీయుల షడ్డర్యనాలలోనే ఉన్నాయి. 


ము we 
వేదాంతాన్ని, దాన్ని వివరించే చక్కని ప్రకరణ గ్రంథాలను 
చదివినప్పుడు భారతీయ బుషులు గ్రోలిన జ్ఞాన గంగ నుంచే 
పైథాగరస్‌, ప్లేటోలు తమ సిద్ధాంతాలను స్వీకరించారని 
అనిపించక మానదు. 


ఈక్వేషన్‌ల ఆవిష్కర్త. 


చైతన్యం ఒక్కటేనని భారతీయ వేదాంతం చెప్తుంది. 
అన్ని సంఘటనలు, జననమరణాలు 
ఒకే విశ్వచైతన్యంలో సంభవిస్తాయి. 


(1947- ), ప్రముఖ (1 
గణీతశాస్త్ర చరిత్రకారుడు. “డి 
యూనివర్సల్‌ హిస్టరీ ఆఫ్‌ నంబర్స్‌” 
అనే గ్రంథాన్ని రచించారు. 


Georges Ifrah 


ప్రాటీన భారతీయ సంస్కృతి గణితాన్ని అత్యుత్తమకళగా 
పరిగణించింది. యూరోపియనులకు వెయ్యేళ్ళ పూర్వమే శూన్యము, 
అనంతము అనే రాశులు విలోమ సంబంధం కలిగి ఉంటా 


విద్వాంసులు కనుగొన్నారు. 


96s 

భారతీయ ప్రకృతి విజ్ఞానం ఒక మార్మిక, ధార్మిక మూలం నుంచి 
పుట్టిందని చెప్పడానికి అంక శాస్త్రంలో వాడిన పదజాలం, అంకెలకు వాడిన 
సంస్కృత వ్యుత్పత్తులే రుజువు. 

oes 

భారతీయులకు సంఖ్యల మీద ఉన్న గాఢ అభిమానమే 'స్థానవిలువ 
పద్ధతి' ఆవిష్కరణకు దారితీసింది. అది వారిని కేవలం 'గణ' సాధ్యమైన 
సమస్యలకే పరిమితం చేయకుండా, గణితపరమైన అనంత భావనను 
అవగాహన చేసుకొనేందుకు (ప్రేరేపించింది. 


న అం బాణలి టారు లలల » by Beatges tah. 


భాషపట్ల యూరోపియన్ల ఆలోచనావిధానాన్ని 
విప్లవాత్మక రీతిలో మార్చిన జ్ఞానం భారతదేశంలోనే 
ఉద్భవించింది. హిందూ వ్యాకరణం భాషా భాగాలను 
విశ్లేషించటం యూరోపియన్లకు నేర్చింది. 
ఇలా యూరోపియన్ల వాక్యనిర్మాణంలో, 
వారి వ్యాకరణాలలో హిందూ 
వ్యాకరణ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. 


(1856-1960), (వ్రముఖ ్హర్లన్‌ 
నాటకకర్త, లౌకీకవాది. 20వ 
ట్రవంచ రంగస్థలంపై యుగ! 
ప్రపంచ మన్ననలను అందుకున్నారు. 
సాహిత్యంలో నోబెల్‌ ఐవాంమతిని 
పొందారు, లండన్‌ స్మూల్‌ అఫ్‌ ఎకనామిక్స్‌ 


వ్యవస్థాపక భాగస్వామి. 


బెర్నార్డ్‌ షా 


హిందూ జీవన విధానం సహజతను సాక్షాత్మరింపచేస్తుంది. అది సరైన 
విధానం. పాశ్చాత్యులమైన మనం కృత్రిమత అనే మునుగు కవ్పుకుంటాం. 
కానీ భారతీయ వదనాలపైన సృష్టికర్త చేతిజాడను 
చూపే సున్నితమైన కవళికలు కనిపిస్తాయి. 


source: Hinduism: Path of the Ancient Wisdom, by Hiro G.Badiani 


ars వ్ల 


పైకి అనేకంగా కనిపించే హిందూ దేవుళ్ళు నిజానికి ఒకే దైవమని 
హైందవతత్వం. హిందువుల దైవంలో అందరి దేవుళ్ళు ఇమిడి 
ఉండడంవల్ల ఆ మతం ప్రపంచంలో అన్ని మతాలకంటే సహనం 
కలడైంది. హిందూమతంలోని నమ్యత, సూక్ష్మత ఎలాంటివంటే ఒక 
మెథడిస్టు, విగ్రహారాధకుడు కూడా దానితో సహవాసం చెయ్యగలడు. 


sou: Hindulam, religion and way of lite, by = Satyavrata Ramdas Patel 


(1748-1814) - ఫ్రెంచి 
ప్రకృతి పరిశోధకుడు, గ్రంథకర్త. 


మెయర్రి సానెరట్‌ 


“ప్రాచీన భారతం” ప్రపంచానికి మతాలనూ, జీవన విధాన 
తత్త్వాన్ని ప్రసాదించింది. భారతదేశం ద్వారా తాము 
పొందిన జ్ఞానానికి ఈజిప్టు, 
గ్రీసు ఎంతో బుణపడి వుండాలి. 
అత్యుత్తమ జ్ఞానులుగా గుర్తింపబద్ద 'బ్రాహ్మణుల' వద్దే 

పైథాగరస్‌ శిష్యరికం 
చేసిన సంగతి జగద్విదితమే! 


(1947- ) ప్రసిద్ధిగాంచిన ఫ్రెంచ్‌ ల 


గణిత చరిత్రకారుడు. ఆయన రాసిన “ది 
యూనివర్సిల్‌ హిస్టరీ ఆఫ్‌ నంబర్స్‌” అనే 
గ్రంథము చాలా ప్రసిద్ధి గాంచినది 


Georges Ifrak 


అద్భుతమయిన ఈ హిందూ నాగరికతకు మనము 
ఎంతో బుణపడి ఉన్నామో స్పష్టంగా తెలుస్తున్నది. 
గణితములోనే కాదు, సంఖ్యా సిద్ధాంతాన్ని 
సులభతరం చేసి దారిని సుగమ్యము చేసిన 
వారి సృజనాత్మక తీరు మెచ్చదగినది, 
గణితము ద్వారా నిజమైన శాస్త్ర పరిశోధనను 
వేగవంతం చేయడానికి హిందూ జ్ఞాన కోవిదులు తోద్బదడ్డారు. 


తత్త్వవేత్త. నిష్ణాతుడైన భాషావేత్త, 
రచయిత. విద్యామంత్రిగా కూడా 
పనిచేసారు, 


Wilhelm von Humbolt 


విల్‌హెల్మ్‌ వాన్‌ హమ్‌బోల్డ్‌ 


ఈ భూమిపైన ప్రతినోటా తప్పనిసరిగా వినిపించవలసిన 
మధురమైన, సత్యమైన, ఏకైక తత్త్వగీతం భగవద్గీత. 
ఈ ప్రపంచంలో అత్యంత్ర విలువైనదేదైనా ఉందీ 
అంటే అద్రి భగవద్గీత ఒక్షటే, 


wa 

(ప్రపంచం ఇప్పటివరకూ సృష్టించి గాఢమైన, సమున్నతమైన 

తత్త్వగ్రంథం గీత. మనమెరిగిన సమస్త భాషల్లోను ఒకే ఒక 
నిజమైన తొత్విక గీత్రం బది, 


మిహాయ్‌ ఎమినెస్కు 


చెట్టు, పిట్ట, మనిషి, సూర్యుడు, 
చంద్రుడు మొదలైన సర్వజీవులు, అంతెందుకు? 
సృష్టి అంతా బ్రహ్మములోనే పుట్టి, గిట్టుతాయి. 
అందులోనే ఒకటవుతాయి. 


= 2001), ఆగ్మేలియా 
దేశస్థుడు. యు,ఎఫ్‌.ఒ. పరిశోధకుడు. 
అనేక భౌతిక, ఖగోళ, అధ్యాత్మిక 
(గ్రంథాల రచయిత, 


శ 
ఠా 
| 


Andrew Tomas 


అణుబాంబులను పోలిన ఆయుధాలను గురించిన 
పస్తావనలను నేను మహాభారతంలోని మౌసలపర్వంలో చదివాను. 
లక్షల కొద్దీ సైన్యాన్ని, వారి వెంట్రుకలను, గోళ్లను కూడా బూడిదగా 
మార్చడం, పక్షులు రంగుమారిపోవడం, మట్టిపాత్ర ఉన్నపళంగా 
పగిలిపోవడం, ఆహార పదార్థాలు విషపూరితం కావడం... మొదలైన 


అంశాలు మహాభారతంలో చదువుత్రుంటే దారుణమైన హిరోషిమా 


(భావమే నాకు కళ్ళకు కట్టిసట్టన్సిపించింది. 


Source: We Ar 
ప ce క్‌ న The First Rigaieg of Ancient Science 


nO Unidontitied ౧; 1౧2 Object; 
టహాంతర వస్తువ అసో ర్య రన 


@ 


క (1959 - ), మిచిగాన్‌ క 
యూనివర్సిటీలో ప్రొఫెసర్‌, అమెరికన్ల 
ఆలోచన, భాషపై పలు పుస్తకాలు 
రాశారు. 


Dr. Arthur Versluis 


అతి ప్రాచీనమైన, స్వచ్చమైన ఆధ్యాత్మికత 
ఉపనిషత్తుల్లోనే లభిస్తుంది. 

ప్రపంచమంతా భారతీయ వేదాంతాన్ని 
తప్పనిసరిగా అనుసరించాలి. 


పౌరుడు. 2001 సంవత్సరపు 
నోబెల్‌ సాహిత్య బహుమతి గ్రహీత. 
ప్రముఖ రచయిత. 


హిందూ మూలసూత్రాల్లో ధర్మం ఒకటి. ధర్మం చాలా 
విశాలమైన సూత్రం. ధర్మమంటే సరైనదారి. వేదం 
ఆమోదించిన దారి. మానవులు - వారివారి స్వభావాలకు 
తగినట్లు నడవతగిన దారి, 


source: The Treasury of Hinduism, by Harischandra Lal Singh 
జ 


వయసు మీదపడిన కొద్దీ నాలోని 
“హిందువు” కూడా ఎదుగుతున్నాడు. 


మైన సాహిత్యాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించిన 
భారతదేశం చైనా దేశానికి గురువు. అలాగే 
ప్రపంచానికి త్రికోణమితి, చతుర్వర్గ సమీకరణలు, 
కరణం, శబ్దశాస్త్రం, కథాసాహిత్యం, పంచతంత్రం, 
చదరంగం, తత్వం అందించింది. బొకౌషియో, గెరే, 
హెర్దర్‌, షోపెన్‌హావర్‌, ఎమర్సన్‌, ఈసప్‌లను 
ప్రభావితం చేసింది. 


Or. Heinrich ర 


హేన్రిచ్‌ జిమ్మర్‌ 


భారత నాగరికతా నిర్మాణమంతా 
ఆధ్యాత్మిక వర్ణాలతో వైభవోపేతంగా దర్శనమిస్తుంది. 


మన పాశ్చాత్యులు చేరబోతున్న సంధికాలానికి భారతీయ 
చింతనాపరులు క్రీస్తు పూర్వం ఏడువందల ఏళ్ళనాడే 
చేరుకున్నారు. ప్రాచ్య విజ్ఞానపు భావనలు, భావచిత్రాలను 
ముఖాముఖి దర్శించినప్పుడు మనలో కలిగే ఉత్సాహ 
నిరుత్సాహాలకు, ఆసక్తి నిరాసక్షతక్షు కారణమిదే. 
హిందూ నాగరికతా సౌధానికి మూలం ఆధ్యాత్మికత. 


worm Redngs in Mee సు Pg, wee. ఇతను క యో 


(1779-1847) - స్వీడను 
లండనులో మతబోధకుడు. విద్వాంసుడు. 
హిందుత్వంపై గ్రంథం రచించారు. 


Magnus F. Bomstjera 


కౌంట్‌ మాగ్నస్‌ ఎఫ్‌. బోర్న్‌స్టైర్నా 


వేదాలు పరమేశ్వరుడొక్కడే అంటాయి. అతడు 

సర్వశక్తిమంతుడు, అనంతుడు, శాశ్వతుడు, 

యంస్టితుడు, తేజోమయుడు, విశ్వపతి - అని 
అవి మనకు నమ్మకమిస్తాయి.. 


-1992), ప్రఖ్యాత క్వాంటమ్‌ 
he కం 
t , ఐన్‌స్టీన్‌ల చేత ప్రభావితుడై: 
టు విజ్ఞానం పట్ల ఆకర్షితుడై 
భౌతికశాస్త్రం - చైతన్యం అర్థాన్ని 
ప్రపంచమంతా చాటిచెప్పారు. 


దేవిడ్‌ జె. బోమ్‌ 


ఆత్మ అర్థము వంటిదని కొందరు అంటారు, కాని ఆ అర్థం 
ద్వారా తెలియబడేది బ్రహ్మము అని నా ఉద్దేశ్యం. అంటే 
చేతన, విశ్వముల ఏకత్వం. తెలియబదేవస్తువు, 
దాని అర్ధం చివరకు ఒకటే అనే పరమసత్యాన్ని 
హిందూ వేదాంతంలోని “ఆత్మయే బ్రహ్మము’ 
అనే వాక్యం తెలియచేస్తుంది. 


ర్మ 


(1954- ), అమెరికన్‌ విద్వాంసురాలు, 


రచయిత్రి 
॥ 


Jolnsen 


సైన్సుతో పూర్తిగా ఏకీభవించే మతం హిందూమతం. 
లోని ముఖ్య అంశాలతో ఈమతం ఏకీభవిస్తుంది. 
ంగా విశ్వం పరిమాణం, భూమి వయసు మొదలైన 
్ల్లో విశ్వజనీన దృక్పథం కలిగిన మతం 
మతం. 
source The Complete Idiot's Guide to Hinduism - by Linda Johnsen 
*** 

ఇతర మతాలను కూడా గౌరవంగా అక్కున 
చేర్చుకోగలిగిన ఒకేజకమతం హిందూమతం. ఎందుకంటే 


ప్రతి ఒక్కరూ దైవకృప పొందటానికి అర్హులేనని ఆ మత 
(పతిపాదన 


(1891-1962), ప్రసిద్ధ చైనీస్‌ 
తత్వవేత్త, రచయిత. 


ఒక్క సైనికుణ్జి కూడా సరిహద్దులు దాటించకుండా ఇరవై 
శతాబ్దాలపాటు భారతదేశం చైనాపై సాంస్కృతిక ఆధిపత్యం 


చెలాయించింది. 
కా. 


తాత్వికచింతనలోను, విశ్వజ్ఞాన దృష్టిలోను, ఆకట్టుకునే మతే 
క్రియాకలాపంలోను, ఊహాశక్తిలోను, హిందూమతం వంటి 
మతాన్ని చైనా చూడలేదు. 


LD Pr: 

ఒక బిచ్చగాడు హఠాత్తుగా ఒక రత్నాలరాసి ముందు 
నిలబడిపోయినట్లుగా చైనాదేశం, భారతీయ జ్ఞానవైభవాన్ని చూసీ 
దిగ్రుమ చెందింది, ఆనందంతో పొంగిపోయింది. ఉదారమైన శో 
(హిందూ) దాత నుంచి తనకు కావలసినంత అడిగి పుచ్చుకుంది 

అలా పుచ్చుకున్న వాటిలో మ్పైదట్రిది మత జీవనం. ఈ 

విషయంలో దైనాభారత్‌కు ఎంత బుణపడివుందో ఎన్నటికీ 
పూర్తిగా చెప్పలేము. 


అలాల టో and ఈ 
కక పటల. బున ము 


(1919-1996), 


విద్వాంనుడు. ఎన్నో ఆధ్యాత్మి 


గ్రంథాలు రచించారు. 
n Smith 


విశ్వం వయస్సు ఆరువేల ఏళ్ళు అని పాశ్చాత్యులు 
, గంగానదిలోని ఇసుకరేణువుల సంఖ్యతో నమైః 
యుగాలు, మహాయుగాలపై భారత్‌ ఏనాడో ఆలోచన 
ఈ విశ్వం ఎంత పెద్దదంటే (ఎంతో పెద్దవనుకునే) ఆధునిక 
శాస్త్రపు అంచనాలు చడీచప్పుడు లేకుండా ఆ అగాధంలో 


శిఖి ఈ 

హిందువుల వైశ్వికశాస్త్రం విస్తృతిలోను, లోతులోను చాలా గొప్పది. 
అది అంతటితో ఆగలేదు. మానవుడు ఇప్పటిదాకా ఊహించడానికి 
సాహసించని సిద్ధాంతాన్ని అది ప్రతిపాదించింది. ఏ అనంతం నుంచి 
విశ్వం ఉద్భవించిందో ఆ అనంతము, మనము ఒకటే. 
ని ప్రతిఒక్క అంశమూ ఈ పరమ సత్యాన్ని తెలిపేదిగా 


జన్మించిన ఒక విద్వాంసుడు, 


గ్రంధకర్త. పత్రికా రచయిత, 


శక్తి - పదార్థముల ఏకతకు, శివతాండవంలో 
వ్యక్తమయ్యే చైతన్యానికి స్పష్టమైన పోలిక వుంది. 
ఐన్‌స్టీన్‌ ప్రతిపాదించిన సిద్ధాంతంలో, 
ఒక పరమాణు గర్భంలోని సూక్ష్మ అణువు 
భారాన్ని కాంతివేగపు వర్గ విలువతో హెచ్చవేస్తే 


వచ్చే విలువ ఆ సూక్ష్మ అణువులోని శక్తి అదే 
E=MC' 


అలల ss ' ఏక Hea. ఇ Mates Was 


(1746-1794): గొప్ప 
బహుభాషావేత్త, రచయిత, 
సాహిత్యాన్ని పాశ్చాత్యులకు పరిచయం 
చేసిన వారిలో ముఖ్యుడు. ఇతనే మహాకవి 
కాళిదాను రచించిన శాకుంతలం 


నాటకాన్ని ఆంగ్లంలోకి అనువదించారు. 


Jir William Jones 


“అమరజీవి న్యూటన్‌ని తక్కువ చేశానని అనుకోవద్దు. 
న్యూటన్‌ ప్రతిపాదితమైన సిద్ధాంతాలకు, ఆయన ప్రవచించిన 
తత్త్వజ్ఞానానికి ఆధారం జ్ఞాన భాండారమైన వేద వాజ్మియమే అని 
నికి సాహసిస్తున్నా వేదవాజ్మయం ఒక జ్ఞానభాండారం.” 


*** 


“భారతీయ సాహిత్యంలోని ఒక్క భాగాన్ని ఆకళింపు 
కొ వటానికైనా ఒక జీవితకాలం ఎంతమాత్రం చాలనే 


లద 


విమర్శకుడు. కంచిపరమాచార్యుల 
దర్శన ప్రభావంతో ఒక గ్రంధం 
రచించారు. 


Arthur Koestler 


ఆర్ధర్‌ కోస్లర్‌ 


చీకటి యుగాన్ని గొప్పగా 
ప్రభావితం చేసినవారు అవిస్తీన్‌, 

అవిస్తీన్‌కి స్ఫూర్తి ప్లాటినస్‌. 
ప్లాటినస్‌ ప్రభావితం అయ్యింది 

భారతీయ విజ్ఞానం వల్లనే, 


(1891-1953), సుద్రసిర్ధ బై! & 


తత్వవేత్త, రచయిత, ఆ! 

1940 ప్రాంతంలో 'బ్రిటిష్‌ రేడియో” 
ద్వారా ప్రసిద్ధి పొందారు. 75కి పైగా 
పుస్తకాలు ద్రాసారు. 


CE.M. Joad 


ఉపనిషత్తులలోని తాత్విక దృక్పథాలు 
స్వేచ్భాయుతమైనవి, సాహసోపేతమైనవి. 
ఆధ్యాత్మిక తత్వమార్గం ద్వారానే 
సత్యానుభవం కలుగుతుందని ఉపనిషత్తులు 
స్పష్టంగా చెబుతున్నాయి. 


(1895 -1965), భూభౌతిక శాస్త్రవేత్త, 
'డర్హన్‌ యూనివర్సిటీలో ప్రొఫెసరు. 


భూమి వయసును అంచనా వేయడానికి శాస్త్రీయపరమైన 


ఆధునిక సంకల్పాలు కంటే ముందే అనేక ప్రాచీన 
(ప్రక్రియలు విస్తృత స్థాయిలో ప్రపంచ చరిత్రలో పురాతన 

ఆధ్యాత్మిక వేత్తలు కనిపెట్టారు. వీటన్నింటిలోనూ 
అసాధారణమైనది ప్రాచీన హిందూ ప్రక్రియ మాత్రమే. 


(1862-1913) న్‌ దేశానికి aE 


క ట్రే 

థ్‌ 
సమయంలో ఆయన జపాన్‌ క గక? 

చెందినది అనే భావం కలిగించారు. ! 


Kakuzo Okgkyura 


కకుజో ఒకకుర 


ఎప్పటికీ ఎండిపోని శాస్త్రీయత అనే గొప్ప జీవనది 

దర్శనమిస్తుంది. బౌద్ధం కంటే ముందుగానే 

తత్త్వం, అణు సిద్ధాంతాలను కనిపె పెట్టిన ఘనత 

భారతీయులదే. ఇంకా నూతన ఆవిష్కరణలతో 

భారత్‌ తన మేధస్సును ప్రపంచానికి నిరంతరమూ 
చాటుతూనే ఉంది. 


దేశపు నాటక 
వం ఫ్రెంచ్‌ 
భాషలో ఇతను రాసిన గ్రంధానికి నోబెల్‌ 
పురస్కారం లభించింది. ఈయన రాసిన 
“ద బ్లూ బర్డ్‌ అనే నాటికను రెందుసార్లు 
సినిమాగా తీశారు. 


క... 


కౌంట్‌ మారిస్‌ మాటర్‌ లింక్‌ 

“హిందూ మతం ఎట్లా ప్రారంభమయిందో చెప్పలేము. 

ఆ మతాన్ని గురించి పూర్తిగా అధ్యయనం చేశాక 

అది పరిపూర్ణమైన, అతి ముఖ్యమైన గొప్ప సిద్ధాంతాలు గల 

మతమని అర్ధమవుతుంది. ఇంకా లోతుకు వెళ్లితే 
అది ఎంత సత్యమైనదో, పరిశుద్ధమైనదో తెలుస్తుంది. 

ఆధునిక, వైజ్ఞానిక శాస్త్ర సిద్ధాంతాలకు అది 

ఎంత దగ్గరగా ఉందో కూడా అర్థమవుతుంది. 


(1885-1981), అమెరికా ౯ @ 


చెందిన గొప్ప రచయిత, ఆ 
ప్రసిద్ధులైన తత్త్వశాస్త్రజ్ఞాలలో ఒకరు. 
అయన రాసిన 11 సంపుటాల “స్టోరీ ఆఫ్‌ 
సివిలైజేషన్‌” అనే గ్రంథము ప్రపంచ 
ప్రఖ్యాతి చెందింది. 


Will Durant 


విల్‌డ్యూరంట్‌ 


“భారతదేశం మానవజాతికి అంతటికీ మాతృభూమి. 
సంస్కృతం భాషలన్నింటికీ మాతృక. అరబ్‌లు భారతీయుల 
ద్వారా నేర్చుకుని మనకు నేర్చినందున గణితశాస్తానికి తల్లి. 
బుద్ధుని ద్వారా క్రిస్టియన్‌ మతంలో పొందుపరిచిన 
సిద్ధాంతాలవల్ల అన్ని మతాలకు తల్లి, గ్రామ పంచాయితీ, 
పాలనాపద్ధతిని ప్రపంచానికి అందించటం ద్వారా ప్రజాస్వామ్య 
ప్రభుత్వాలకే మాతృస్థానం అలంకరించింది. ఈ విధంగా 
భారతమాత మనకు ఎన్నో విధాలుగా తల్లి,” 


Annie Wood Besan 


అనీ బీసెంట్‌ 


నలభై సంవత్సరాలుగా ప్రపంచ ప్రముఖ మతాలను 

అధ్యయనం చేసిన మీదట హిందూ మతం కంటె 
పరిపూర్ణము, శాస్త్రీయము, తత్వభరితము, ఆధ్యాత్మికము 

ఐన మతం మరొకటి లేదని నాకు బోధపడింది. 

భారత్‌ సర్వమతాలకు పుట్టిల్లు, ఇక్కడ మతం, సైన్సు 

సంపూర్ణ సామరస్యం కలిగి ఉంటాయి. తిరిగి 
భారతదేశమే ప్రపంచపు ఆధ్యాత్మిక మాతృస్థానాన్ని 
ఆక్రమిస్తుంది. 


(1803-1882), చయముఖ 
అమెరికన్‌ రచయిత, వ్యాసకర్త, 
యూనిటేరియను సేవకుడు. 


Wok Waldo Emerson 


రాల్స్‌ వాల్లో ఎమర్సన్‌ 


వైరుధ్యాల సూత్రం ప్రకారం నేను ట్రిటన్‌లోని 
ఓరియంటలిజం పట్ల అభిరుచి పెంచుకున్నాను. అల్పవిషయ 
భూయిష్టమై, గర్వంతో నిండి, పదార్థాన్ని అంటి పెట్టుకొని, 
భావాలను ద్వేషిస్తూ ఉన్న అధునాతన జీవనానికి ప్రాచ్య గురుత్వం 
తప్పు మరోమార్గం లేదు. ఈ మాట అనడం ఇంగ్లీషు వాళ్ళను 
ఆశ్చర్యపరచి, కించపరచవచ్చు. కాని ఒకటి మాత్రం నిజం. 
వాళ్ళు వినని ఉరుము ఒకటి ఉంది. వాళ్ళు చూడని మెరుపు 
మరొకటి ఉంది. దేశకాలాలను తృణీకరించే శక్తి ఒకటి ఉంది. 
అందువల్లనే వారన్‌హేస్టింగ్స్‌ లాంటి ఆంగ్లేయుడు. భారతీయ 
ph గొప్ప తాత్వికచింతనకు, శైలికి ముగ్గడయ్యాడు. 
గుర్తించని తన దేశస్తుల పక్షపాతాన్ని నిరసిస్తూ ఆయన 

వాళ్ళకు భగవర్గీత అనువాదాన్ని అందించాడు. 


(1880-1946), (ప్రముఖ 
ఎస్తోనియను తత్వవేత్త. “స్కూల్‌ 
ఆఫ్‌ విజ్‌డం' స్థంస్థాపకులు. 


Count Hermann Keysertng 


కౌంట్‌ హెర్మన్‌ కెసర్లింగ్‌ 


భారతీయ కవులు, చింతనావరులు, (ప్రజా 
నాయకులతో సమానమైన వాళ్ళు యూరపులోగాని, 
అమెరికాలోగాని నేడు లేరు, అంతేకాదు- వాళ్ళ 
దరిదాపులకు వచ్చేవాళ్ళు కూడా లేరు, 


*¢e 


మన మెరిగినంతలో భారత్‌ అత్యంత నిగూఢమైన 


ఆధ్యాత్మికతను సృష్టించింది, భారతీయ వేదాంతం 
పాశ్చాత్యతత్వం కంటే సర్వోత్మృష్టం, మహాభారతాంతార్గతే 
భగవర్గీత ప్రపంచ సాహిత్యంలోనే అత్యంత సుందరం. 


పు కావ్యాలను, తత్వగ్రంథాలను (శ్రద్ధగా చదివినపుడు 
అనంతమైన సత్యాలను కనుగొంటాము. వాటితో పోలిస్తే 
యూరోపియన్‌ మేధావులు ఆవిష్కరించిన సత్యాలు చాలా 
అథమస్థాయికి చెందినవని చెప్పవచ్చు. అందువల్ల 
ప్రొచ్యవేదాంతం ముందు మనం తలవంచక తప్పదు. 
మానవజాతికి పసితనపు ఊయల అనదగిన భారతదేశం 
అత్యున్నత తత్వజ్ఞానానికి పుట్టుగడ్డ అని చెప్పక తప్పదు, 


(889-1976), (ప్రముఖ బ్రిటిష్‌ 
డు, రచయిత, సంస్కర్త. 
11-1961 మధ్య 12 భాగాలుగా 
ప్రచురించిన ఈయన పరిశోధనల 


గ్రంథావళి ఈయనకు ఎనలేని కీర్తిని 
తెచ్చింది. 


పశ్చిమ దేశాలు సాధించిన శాస్త్ర విజ్ఞాన పురోభివృద్ధి 

ప్రపంచదేశాలను భౌతికంగా మాత్రమే ఏకం చేశాయి. 

ప్రపంచదేశాలను మారణాయుధాలతో నింపాయి. కానీ 

పరస్పరం (ప్రేమ, ఆప్యాయతలను పెంపొందించలేడు. 

ప్రస్తుత క్లిష్ట పరిస్థితులలో మానవాళిని రక్షించేది ఒక్క 
భారతీయ తత్త్వమే, 


(1869-1948) భారత 
వేదాంతి, రచయితే, ఎం 
రాజకీయవేత్తలను, శాస్త్రవేత్తలను, 
వర్తమాన రాజనీతిజ్ఞులను అయన 
రచనలు ప్రభావితం చేశాయి. 


భారతీయ విజ్ఞానం వెలకట్టలేని రత్నాలు గల ఒక మహాసముద్రం. 
లోతుకు వెళ్తున్నకొద్దీ ఎన్నెన్నో అమూల్యమైన సంపదలను కనుగొంటావు, 
bis 


పరిశీలించినమీదట, హిందూమతమే అన్నిమతాల కంటె 


గ్‌, వేదాంతి, అద్భుతమైన అధునిక 
యుగ ప్రవక్త, నికోల ట్లైన, రోమారోలా, 
మహాత్మాగాంధీ, సుభాష్‌ చంద్రబోస్‌, ఎల్లా 
న్లీలర్‌ విల్మాక్స్‌, జాన్‌ హెన్రీ రైట్‌ లాంటి 


మహామహులను ప్రభావితం చేసిన మహా ర్మ; 74 గౌ 
వ్యక్తి. Vivekananda 


ఇక్కడ, ఈ నేలమీద మాత్రమే 
సహనం, సానుభూతి చేతల్లో కనిపిస్తాయి. 
ఇతరదేశాల్లో అవి నోటిమాటలు మాత్రమే. 
ఈ గడ్డమీద మాత్రమే హిందువు ముస్లిములకు 
మసీదులు, క్రైస్తవులకు చర్చిలు నిర్మిస్తాడు. 


(1888-1975), తత్వవేత్త 
రచయిత, విద్యావేత్త. భారత 
రెండో (1962-67) రాష్ట్రపతి . 


హైందవం అనేది కేవలం ఒక విశ్వాసం కాదు. 
అది తర్కం, ఊహల సమ్మేళనం. 
దాన్ని నిర్వచించడం కష్టం. 


అనుభవపూర్వకంగా 
మాత్రమే తెలుసుకోగలం, 


(1861-1925), ఆస్టియను 
సామాజికవేత్త, వాస్తువేత్త. ఈయన 
అందించిన రచనలను 330 పైగా 


'సంపుటాలుగా ముద్రించారు. 


ఉత్కృష్టమైన భగవద్గీతను సంపూర్ణంగా 
రం చేసుకోవడానికి, ఆత్మానుసంధానమే, 
సరైన మార్గం. 


(1850-1923), ప్రముఖ (ఫ్రెంచి 
నవలా రచయిత. 


“కళలలో సాహిత్యంలో ఉన్నత శిఖరాలకు చేరుకున్న ప్రాచీన 
భారత్‌కు నేను అత్యంత గౌరవం, ఆశ్చర్యంతో కూడిన భయభక్తులతో 
నమస్కారం చేస్తున్నా ఓ ప్రాచీన భారతమా! నీకు నా జోహార్లు. మా 
పడమటి దేశాలను, మా ఆత్మలను మేల్మొలిపి అబ్బురపరచినప్పటికీ 
నీవు ఇంకా వినయంతో ఒదిగే ఉంటావు. 


+4౪ 


ఆత్మలను, దైవాలను, దేశాలను నాశనం చేస్తూ, నిత్యమూ తొను 
కుచించుకుపోతూ, క్షీణిస్తున్న పశ్చిమదేశాలకి నీవు మేలుకోవడం 
ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఓ భారతదేశమా! పడమర దేశాలన్నీ నీకు: 
నీ ఆదిజ్ఞానానికి ప్రణమిల్లుతున్నాయి, 


(1949- ), ఫ్రెంచి వైద్యులు, రచం 
విద్వాంసుడు. అనేక ఆధ్యాత్మిక పుస్తకాలు, 
వ్యాసాలు వ్రాసారు, 


నేను ఫ్రాన్స్‌ నుండి భారతదేశానికి వచ్చేముందు ఒక ఊహతో 
వచ్చాను. నేను వేదభూమి, బుద్ధుడు జన్మించిన సనాతన ధర్మ 
భూమికి వెళుతున్నానని, అక్కడ ప్రతి ఒక్కరు అంతర్ముఖులై, జ్ఞాన 
సముపార్జన చేస్తూ మిగతా (ప్రపంచానికి సన్మార్గ దర్శకులుగా 
వుంటారని ఊహించాను. మరి యిప్పుడు నేను ఎందుకు 
దుఃఖపడుతున్నానో తెల్సా? నా ఊహకీ, వాస్తవానికి ఉన్న 
విపరీతమైన తేడాను గమనించాను. నాకు “భారతీయుల పూర్వ 
వైభవం' పట్ల యిప్పటికీ నమ్మకం ఉంది. కాని నాకు అర్థం కానిది 
ఏంటంటే, భారతీయులే తమదైన గొప్ప (సంప్రదాయం) 
సంస్కృతిని గుర్తించకపోగా, తిరస్మరించడాన్ని నేను అర్థం 
చేసుకోలేక పోతున్నా, 


(1759-1805), జర్మను 
తత్వవేత్త, కవి, చరిత్రకారుడు, 


కాళిదాస విరచితమైన అభిజ్ఞాన శాకుంతలం 

క అద్భుతమైన నాటకం. (ప్రేమను ఇంత సుందరంగా, 
క్ర  చిక్రీకరించిన శాకుంతలంతో పోల్చదగిన 
రచన గ్రీకు సాహిత్యమంతా తిరగేసినా కనబడదు. 


ప్రముఖ బ్రిటిష్‌ కవి, తత్వవేత్త, 
విమర్శకుడు. 1948 నం॥ నోబెల్‌ 
బహుమతి గ్రహీత, 


వేదాంతంలో ఉన్న ఆసక్తికొద్దీ గతంలో నేను ప్రాచీన 
భారతీయ భాషల పరిచయం సంపాదించాను. కొంత 
కవిత్వం కూడా చదివాను. అందువల్ల నా కవిత్వం 
మీద భారతీయ చింతన, భావుకతల ప్రభావం 
ఉందని నాకు తెల్పుస్తు, 


“భగవంతుని విషయంలో పాశ్చాత్య దేశాలలో 

న్న జ్ఞానం, తూర్పుదేశ ఈశ్వరజ్ఞానం ముందు 
అపరిపక్వమైనది. పరిమితికి లోబడినది 
అని మనం (పాశ్చాత్యులు) గ్రహించాలి. 


62-1911) సిస్టర్‌ నివేదితగా ప్రసిద్ధి 
1 దిన మార్గరెట్‌ ఎలిజబెత్‌ నోబుల్‌, ఐరిష్‌ 
వనిత, స్వామి వివేకానంద శిష్యురాలిగా 
శ్రారతదేశానికి విచ్చేసి రామకృష్ణ మిషన్‌రై 
పనిచేశారు. స్వాతంత్ర్య పోరాటంలో 
ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. 


Sister Nivedita 


పురాతనమైన భారతీయ సంస్కృతిని ప్రతిబింబించిన 
మహాభారతం పరమపవిత్ర గ్రంథంగా విరాజిల్లుతోంది. 
యువతలో వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించి వారి ఆశయాలను, 
వారి ఆకాంక్షలను తీర్చిదిద్దుకునే విధంగా 
ఎప్పటికీ ప్రేరణనిచ్చే గ్రంథం మహాభారతం. 


(1896-1977, స్వాతంత్ర్య 

పాల్గొన్నారు. భగవద్గీతకు భాష్యం అందించార 

కృష్ణ భక్తితత్త్వాన్ని వ్రవంచ. దేశాలకు 

అందించేందుకు 1966లో 'ఇస్మాన్‌'ను 

స్తావించారు. అనేకమంది శిమ్యులను 
మే కదూడరేశారు, 


Sita A. C. 8. 0204020440 


ఏ.సి. భక్తి వేదాంత ప్రభుపాద 


పారమార్థిక విద్యను బోధించే భగవద్గీతను ప్రతిఒక్కరూ 
జాగ్రత్తగా చదివి, అందులో చెప్పినట్లు నడుచుకోవాలి. 
జీవితంలో సంభవించే కష్టనష్టాల వల్ల కల్లే 
మానసిక ఆందోళనల నుంచి ఊరటనిచ్చే 
గొప్ప ఉపదేశం గీతాసారాంశం! 
*%%* 
ఈ జన్మలోనే కాదు... రాబోయే జన్మలోనూ 
ఆధ్మాత్మిక పరిపుష్టత చేకూర్చే 
మహిమ భగవద్గీతకు వుంది. 


, దేశ విదేశ భాషలలో న 
సెగా పాటలను పాడిన. |... 
గానగంధర్వులు. ఉత్తమగాయకునిగా 


ఏడుసార్లు జాతీయ అవార్డు, 43 సార్లు 
రాష్ట్రప్రభుత్వ అవార్డు అందుకున్నారు. 


ర Yesudas 
. జై ఏసుదాస్‌ 
సంస్కృతం అభ్యసించాను కాబట్టే ఈ రోజు అన్ని భాషల్లోను 


పాడగలుగుతున్నా అన్ని భాషలకు మూలం అదే, అలాంటి సంస్కృతాన్ని 
జాతీయ భాషగా ప్రకటిస్తే బాగుంటుందన్నది నా అభిప్రాయం”. 


శప 


శాస్త్రీయ సంగీతం అభ్యసించే దిశగా కన్నవాళ్లు వాళ్ల పిల్లలకి 
ప్రోత్సాహాన్నివ్వాలి. 


40 


సేవాకార్యక్రమాలు జరుగుతున్నాయి. 


| Sri Ravi Shankar 


శ్రీ శ్రీ రవిశంకర్‌ 


మానవులు పరస్పరం ద్వేషం లేకుండా ఎలా మనుగడ సాగించాలో 
ఉద్బోధించే గ్రంథం భగవద్గీత, కష్టపరిస్థితుల్లో కూడా ధర్మం 
తప్పకుండా ఎలా వ్యవహరించాలో, ఏ పని చేయాలో బోధించే 
గురువు గీత. ప్రపంచంలోని మానవాళికంతటికీ పనికొచ్చే 
విషయాలు జీవితంలోని అన్నిస్థాయిల వారికి మార్గదర్శనం 
చేయగల ఏకైక, అసామాన్య గ్రంథం భగవద్గీత. 


1961) స్వీడన్‌ దేశానికి చెందిన 
నాల్‌. మనస్తత్వ శాస్త్రవేత్త, ఎందరినో 
ప్రభావితం చేసిన విశ్లేషకుడు, ఇతని పేరిట 


నిశ్లేషణమనస్తత్వ శాస్రం జింగియన్‌ సైకాలజీగా 
ప్రసిద్ధి పొందింది, 


మనం ఉపనిషత్తులను అధ్యయనం చేసినప్పుడు ఆ వేదాంతం ఆంతే 
సులభసాధ్యంకాదని గుర్తిస్తాం, అబ్బురపరచే ఆ లోతైన వేదాంతం ముండు 
మన పాశ్చాత్యుల (బౌద్ధిక) పొగరుబోతుతనానికి మన అనాగరికతను 
తెలియజేస్తుంది, వాళ్ళ మనోవైజ్ఞానిక సునిశితత్వం, గాఢతలలో అణుమాత్రం 
కూడ మనకు లేదనిపిస్తుంది. ఈ విషయాల్లో మనమెంత అవిద్యావంతుళ 
మంటే మండేదో చెడేదో తెలియచెప్పే బాహ్య సూత్రాలు లేందే మనకు 
గడవదు. మనమింకా అనాగరిక దశలో ఉన్నందువల్ల మానవ ప్రకృతిలో 
విశ్వాసముంచడం ఒక ప్రమాదకర, అనైతిక దోషంగా మనకు కనిపిస్తుంది 
ఎందుకంటీ ఒక అనాగరికుడు కప్పుకున్న సధ్యత్ర అనే పల్చటి ముసుగు వెనక 
(అతడి స్వభాననునే) ఆడవి జంతువు తయారుగా పొంచి వంటుతీ 
అందునల్ల అనాగరికుడైన పొళ్చాత్యుడు భయపడటం ఒక విధంగా సరైనదే. 


Rom Tr 


ఛై 


(1961- ), అమెరికా రాష్ట్రపతి, 


2009లో శాంతికై నోబుల్‌ బహుమతి 
పొందిన ఘనుడు. 


Barack Obama 


ఏ నాగరికత వేల సంవత్సరాల నుండి ప్రపంచ దేశాలను 
ప్రభావితం చేస్తోందో, ఆ భారతదేశ మహోన్నత గతవైభవ 
చరిత్ర మీద నాకు ఎంతో గౌరవం, నమ్మకం... 


మన భౌతిక శరీరానికి వున్న క్లిష్టమైన రహస్యాలను, 
(బ్రహ్మోండానికి వున్న విస్తృతిని బహిర్గతం చేసింది 
భారతీయులే అనటం అతిశయోక్తి కాదు. మనం ప్రస్తుతం 
సమాచార విప్లవ యుగంలో వున్నాం. దీనికి అత్యంత 
'పధానమైన “సున్నా, సంఖ్యల మూలాలు 


ల్ల 
source. Barack Obama speech in indian Pertement 2010 
ర 


), ప్రముఖ అమెరికన్‌ 
, రచయిత, సామాజిక విమర్శకుడు, 
, మహాత్మాగాంధీ, మార్టిన్‌ 


లూథర్‌ కింగ్‌ని ప్రభావితం చేసిన వేదాంతి. 


Henry తంల 


భారతీయులు లోకానికి అందించిన వేదవాక్యాలకు విలువ 
కట్టగలమా? అవి మన అమెరికాలోని మసాచుసెట్స్‌ రాష్ట్రపు 
విలువకు అనేకరెట్లు అధికం, 


కెనడాకి చెందిన పండితుడు, 

హిందూ. విశ్వ! - న స 
అధ్యసించాడు. క్‌ ఫర్ట్‌లో జ్ర ప 
రచయిత, పాత్రికేయుడు, విమర్శకుడు. 
టెలివిజన్‌ రచయితగా ఎన్నో అవార్యలు 


పొందినవాడు. 


ప్రపంచదేశాలన్నింటిలో భారతదేశం ఒక్కటే నాకు 
స్వగ్భహాన్ని తలపింపజేస్తుంది. విమానం దిగగానే 
నేను నేలను చుంబించిన దేశం అదొక్కటే - 


వాలం 


a 
వే 


De 


(1889-1975), ప్రముఖ 
చరిత్రకారుడు. అయన 

. క hs 
పరిశోధనలు 'ఎ స్టడీ ఆఫ్‌ హిస్టరీ' పేరుతో 


12సంపుటాలుగా ప్రచురిత మయ్యాయి. / 


or Amold Joseph Toynbee 


భారత్‌వైపు మళ్ళుదాం. 
ఆమె పెట్టే ఆధ్యాత్మిక భిక్ష మనిషిని 
మనీషిగా మారుస్తుంది. ఆధ్యాత్మిక జ్యోతి భారతీయుల 
ఆత్మల్లో ఇంకా సజీవంగా ఉంది. 
ప్రపంచానికి తనదైన ఉదాహరణను 
భారత్‌ అందిస్తూనే ఉంది. మానవజాతి తననుతాను 
ఆత్మహననం నుంచి రక్షించుకోవడానికి 
మరేదీ ఇంతగా సహాయపడదు. 


సంగీత విద్వాంసుడు, 


నటుడు, గీత రచయిత - 


స్టెంగ్‌ (జి.ఎమ్‌. థామస్‌ సమ్మర్‌) 


భారతీయ సంగీతాన్ని బాగా అధ్యయనం చేసి, అందులో 
మెళుకువలు తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నాను. 
రకరకాల మధుర రాగాలను శృతిబద్దంగా, తాళంలో 
పాడటం ఎంత క్లిష్టమైన పనో నాకు తెలుసు. ఆ 
భారతీయ సంగీతం నాకు వ్యసనంగా మారింది. 
నా శేషజీవితమంతా ఆ సాధనలో వృంట్రా, మధురమైన, 
అద్భుతమైన భారత్‌ని కనుగాంట్రా, 


భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతలపై 
ఆసక్తి వున్న ప్రఖ్యాత హాలీవుడ్‌ నటి, 


భారతీయ ఆధ్యాత్మికతపై నాకు ఇష్టం 
కల్లినప్పటి నుంచీ హిందూ ధర్మం యొక్క 
బహుముఖ వ్యక్తిత్వం అంటే ఆకర్షణ ఏర్పడింది. 
అందులో శుష్మమత విశ్వాసానికి 
మించిన ఆధ్యాత్మికత వుంది. 


న్‌ా 


న్‌్‌ నో స్వామి వివేకానంద మహా 


అద్భుతమైన అధునిక 
నికోల ట్లైస, రోమన్‌ రోలాండ్‌, 
నిగాంధీ, సుభాష్‌ చంద్రబోస్‌, ఎల్లా 
స్తేలర్‌ వల్మాక్స్‌, జాన్‌ హెబ్రీ రైట్‌ లాంటి 
మహామహులను. ప్రభావితం చేసిన మహా 


వ్యక్తి Swami Vivekananda 


“నూతనంగా ఏదీ సృష్టించబడదు. అవ్యక్తం నుంచి వ్యక్తం 
అవటం మాత్రమే జరుగుతుంది” అనేది మన నేటి 
విజ్ఞానశాస్త్రం యొక్క తీర్పు. తాను యుగయుగాలుగా 
ప్రవచిస్తూ వస్తున్న ఈ మహాసత్యాన్ని మరింత సూటి 
అయిన ఆధునిక పరిభాషలో వ్యక్తీ కరించబడటం 
హిందువుకి సంతోషం కలిగించే విషయం, ఆతని 
చిరంతన భావనను విజ్ఞానపు అత్యాధునిక 


నిర్ణయాలతో 
ధృవీకరించడం ముదావహం, 


నా కూదా వినేవారి చెవులకు ఇంపును 


కాకపోయి; 
> గ్రీకు - లాటిన్‌లలో కూడా ఇంత 


భాష సంస్కృ ఆ భాబ, 


వృత్తాలు లేవు 


ప్రాచీన భారతదేశం యొక్క ప్రతిరూపాన్ని మేము ఆ 
చూసాం (కాంబోడియా, చైనా, జపాన్‌) - భారతీయ 
, భారతీయ సంస్కృతి భారతీయ భాష ఆ దేశాల్లో 
చి వుండటం మేమూ చూసాము. ఇది భారతదేశ 
శక్తికి సూచకం. 

- జవహర్‌లాల్‌ నెహ్రూ 


communicates the great impact of Indian wisdom on the great 
history. It has shown the impact of the ancient thought 


this book is its wide span of time and thinkers across history covering 
spectrum of subjects. The profound importance of Indian wisdom is 
shown throughout by the greatest of the great rational thinkers. 
, india has served as 
a beacon of light throughout time, and will continue to do 90. 
«Dr. Carolyn 9. Heising, PhO, Nuclear Scientist, Iowa State University, USA 


Tseems to me that one of the distinctions that can be usefully made 
between the East beginning with India) and West (epitomized in the USA) is 
that the West has excelled at investigating and manipulating the Exterior 
word, while the East has specialized in understanding and transforming the 
Interior world. This book is 8 superb eye-opener. 
+ De, K Broder, Communication scholar, psychotherapist, Michigan, 


Co 


క Gewai, | suddenly came 
upon your book. | thoroughly read it from. 
కం six frist! No one can deny the vast expanse of etemal wisdom from 


శశ 


ఆధునిక భౌతిక శాస్త్రంలో పేరు పొందినవీ, శాస్త్రీయ 
విజయాలుగా పొంగిపోతున్నవన్నీ పురాతన హైందవ 
జ్ఞానం నుండి స్ఫూర్తి పొందినవే. పునర్నిర్మించినవే. 


ప్రభ్యాక అలుక 


ఇతర మతాలను కూడా గౌరవంగా అక్కున 
చేర్చుకోగలిగిన ఒకేఒక మతం హిందూమతం. 
ఎందుకంటే ప్రతి ఒక్కరూ దైవకృవ పొందటానికి 
అర్భలేనని ఆ మత ప్రతిపాదన. 


ప్రఖ్యాత రచయిత్రి, అమెరికా 


భారతీయ ఆధ్యాత్మికతపై నాకు ఇష్టం కల్గినప్పటి నుంచీ 
హిందూ ధర్మం యొక్క బహుముఖ వ్యక్తిత్వం అంటే 
ఆకర్షణ ఏర్పడింది. అందులో శుష్మమత విశ్వాసానికి 
మించిన ఆధ్యాత్మికత వుంది. 


ప్రఖ్యాత హాలీవుడ్‌ నటి 


Price : 7150 


